మేధావుల మెతకలు 


( “మిసిమి నుండ పునర్ముదితం) 


రచయిత : అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి 


“మ్రసిమి'' (ప్రచురణ 


హైదరాబాద్‌ 


మేధావుల మెతకలు 
రచయిత : అన్నపరెడ్డి వెంకటేశ్వరరెడ్డి 


ప్రథమ ముద్రణ : 1997 నవంబరు శ 


య. స. 
Fad 


చ 


శక 


fy 


స్మ 


Se 
జో 


ప్రతులు : 1,000 


ముఖచిత్రం : రహ్మత్‌ అలి 


బ్యాక్‌ కవర్‌ ఛాయాచిత్రం : భూషణ్‌ 


టైస్‌సెట్స్‌ డిడ్ర్య్ట్‌. ప్రింటెడ్‌ ఎట్‌: 
కఠాజ్యోతి ప్రాసెస్‌ లిమిటెడ్‌, 

1-1-60/5 ఇస్తేకర్‌ లేన్‌, 

ముషీరాబాద్‌, హైదరాబాద్‌ - 500 020 
ఫోన్స్‌ : 7645536, 7612436 


ప్రతులకు : 

పల్లవి పబ్లికేషన్స్‌, కారల్‌ మార్క్స్‌ వీధి 
ఏలూరు రోడ్డు, గవర్నర్‌ పేట 
విజయవాడ - 520 002 


ఎల : రు. 25 / - 


నా “ఆర్బిర్‌ ఈగో అయిన 


డా. ఆలపాటి రవీంధ్రనాధ్‌ కు 


ఒక మాట 
భావాలు వాటంతట అవి నిలబడలేవు. వాటికి భౌతిక ఆశ్రయం కావాలి. 
అవి అక్షర రూపం పొంది (గ్రంథాలు కావచ్చు. దృశ్యరూపం పొంది రంగుల్లో 
చిత్రాలుగా, ఆకృతులలో శిల్పాలుగా, శబ్దరూపం పొంది సంగీతంగా, 
రికార్డుల్లో, టేపుల్లో, చలన రూపం పొంది నృత్యభంగిమల ముద్రలుగా 
ఉండవచ్చు. భౌతికాశ్రయం ఆ భావాలకు మనుగడను, నిలకడను, ఒక రకంగా, 
శాశ్వతత్వాన్ని కల్పిస్తుంది. 


నా భావాలకు, ఆలోచనలకు శాశ్వతతను కల్పించిన వారు డా. ఆలపాటి 
రవీంద్రనాథ్‌. నాకు ఆయనతో ఉన్న సాన్నిహిత్యంతో, నాలోకి” ఆయన 
తొంగిచూసి, నన్ను “రాయమని? ప్రోత్సహించారు. ఫలితం సిగ్మండ్‌'ఫ్రాయిడ్‌. 
దానీని ఆయనే తెలుగు అకాడెమీ, హైదరాబాద్‌, వారిచేత పరిశీలింపజేశారు. 
ఫలితం ఇప్పుడు అకాడెమీ దానిని నాలుగోసారి ముద్రిస్తోంది. తరవాత నా 
“స్వప్న సందేశం? (కలలకు శాస్త్రీయంగా అర్థం చెపుడం ఎలా?) 
పుస్తరూపం దాల్చడానికి ఉపాదాన కారణం, ఆదర్శకారణం, పదార్హకారణం - 
అన్నీ ఆయనే. “ప్రేమించడం ఒక కళి” నా చేత అనువదింప చేసిందీ 
ఆయనే. 


తరవాత, “మిసిమి ని 1990లో ఆయన స్థాపించినప్పటి నుంచి నాకు 
దానితో అత్యంత సన్నిహిత సంబంధం ఉంది. దానికి పూర్తిరూపు రేఖలు 
కల్పించింది ఆయనే. నాది సహాయక పాత్ర మాత్రమే. దానిలో నాచేత 
“మేధావుల వెతకలు* శీర్షికక్రింద “గొప్పవాళ్ళ చీకటి జీవితాలు” 
రాయించింది ఆయనే. దానికి కావలసిన (గ్రంథాలు అందించిందీ ఆయనే. అలాగే 
'నముధురనాణి ఇంటరూళ్యాలు? శీర్షికకు గూడ ప్రోత్సాహం ఆయనదే. ఈ 
రెండు శీర్షికలు పాఠకలోకాన్ని బాగా ఆకట్టుకోవడంతో, వాటికి గ్రంథరూపం 
ఇవ్వాలని ప్రణాళిక వేశారు. ““నుధురవాణి ఇంటరూక్యాలు”” ఆయన వర్దంతి 
నాడు (వాస్తవానికి వర్దంతి ఫిబ్రవరి 11 అయితే మార్చి 23న జరిగింది) 
ఆవిష్కారమైతే, నవంబరు 4, జయంతి నాడు, మేధావుల మెతకలు వెలుగు 
చూస్తోంది. 


ఈ రెండు [గ్రంథాలు వాస్తవం కావడం ఆయన చూడలేక పోయినా, 
ఆయన తనయులు బాపన్న, దెవెంద్రనాథ్‌లు, ఆయన ప్రణాళికను యథార్రీకరణం 
చెందించారు. అందుకు వారెంతో అభినందనీయులు. వారికి రచయిత 
హృదయపూర్వక కృతజ్ఞతాంజలిని అందజేసు కొంటున్నాడు. 


ముఖచిత్రాన్ని అందించిన రహ్మత్‌ అలీకి, జాగ్రతగా, అందంగా అచొత్తిన 
కళాజ్యోతి ప్రాసెస్‌ లిమిటెడ్‌ సిబ్బందికి, ్రూఫ్‌లు దిద్దిన నరేష్‌ నున్నాకు 


కృతజ్ఞతలు. 


- రచయిత 25 అక్టోబరు 97. 


విషయిసూచిక 
పరిచయం .: 


జస్టిస్‌ ప.ఎ. చౌదరి విమర్శ - నా సమాదానం. (91 ఏప్రిల్‌ మిసిమి) 1 
కారల్‌మార్క్స్‌ (91 జనవరి క 9 

జాన్‌పాల్‌ సార్ర (91 ఫిబ్రవరి మిసిమి) _ 20 

రసెల్‌ (91 మార్చి మిసిమి) 33 

న స్థాయ్‌ (91 మే మిసిమి) 46 

రూసో. (91 జూలై మిసిమి) 60 

ఎర్నెస్ట్‌ ee (91 సెప్టెంబర్‌ కత a 

హౌన్రిక్‌ ఇబ్బన్‌ వ. మిసిమి) - 83 


9౫ 


పెర్టీబిష్‌ షెలీ (91 ఫిబ్రవరి మిసిమి) 94 


ఇతర రచనలు 


సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ 

సంస్కృతీ విన్యాసం. 
ఇంటర్మీడియట్‌ తర్కశాస్త్రం 
మనోవిజ్ఞాన శాస్త్ర పరిచయం 


సమాజ మనోవిజ్ఞాన శాస్త్రం 


మనోవిజ్ఞాన శాస్త్ర పారిభాషిక పదకోశం 
సమాజ శాస్త్ర సూత్రాలు (సంపాదకుడు) 


స్వప్ష సందేశం (కలలకు అరంచెప్పడం) 


మనసు వముర్మం 

ప్రపంచ (ప్రసిద్ద నముతాలు 
లఘు విజ్ఞాన సర్వస్వం 
మానవీయ బుద్ద 
అనువాదాలు 

మనోవిజ్ఞాన శ్వాస్త్రపరిచయం 
మరుగున పడ్డ వారసత్వం 
మహాత్మగాంధీ (నెహ్రూ రచన) 
వేదదేవతలు 

(ప్రేమించడం ఒకకళ 

శ్రీ అరవిందుల విశ్వదర్శ్భనం 
నిశీధిలో నిర్గమునం 


అందరికీ ఆవశ్యకమైన భౌతిక విజ్ఞానం 
(ఆంధ్రప్రదేశ్‌ (ప్రభుత్వ బహుమతి) 


(తెలుగు 
(తెలుగు 
(తెలుగు 
(తెలుగు 
(తెలుగు 
(తెలుగు 


(తెలుగు 


అకాడెమీ 
అకాడెమీ 
అకాడెమీ 
అకాడెమీ 


అకాడెమీ 


హైదరాబాద్‌) 
హైదరాబాద్‌) 
హైదరాబాద్‌) 
హైదరాబాద్‌) 
హైదరాబాద్‌) 
హైదరాబాద్‌) 


హైదరాబాద్‌) 


(పల్లని పబ్లికేషన్స్‌ విజయవాడ) 


(పల్లవి పబ్లికేషన్స్‌ విజయవాడ) 


(పల్లవి పబ్లికేషన్స్‌ విజయవాడ) 


(పల్లవి పబ్లికేషన్స్‌ విజయవాడ) 


(పల్లవి పబ్లికేషన్స్‌ విజయవాడ). 





(తెలుగు అకాడెమీ హైదరాబాదు) 


(తెలుగు అకాడెమీ హైదరాబాదు) 


(తెలుగు అకాడెమీ హైదరాబాదు) 


( తెలుగు అకాడెమీ హైదరాబాదు) 


(పల్లవి పబ్లికేషన్స్‌ విజయవాడ) 


(శ్రీ అరవిందొ సొసైటీ తెనాలి) 


(ప్రభాత్‌ పబ్లిషర్స్‌, తెనాలి) 


(సదర్‌న్‌ లాంగ్వేజెస్‌ బుక్‌ (ట్రస్ట్‌, 


మద్రాసు) 


పరిపయు౦ 


(మాములుగా (గ్రంథాన్ని పరిచయం చేస్తూ రెండు మాటలు రాయడం ఎవరికైన. 
ఆనవాయితీ. కాని నేను సంప్రదాయాన్ని తప్పించి కొత్త పద్దతిలో ఈ గ్రంథాన్ని 
పరిచయం చేస్తున్నాను. నేను “మిసిమిలో రాసిన మేధావుల కృష్ణపక్శానికి జస్టిస్‌ 
పి. ఇట “చిదరి ఉద్విగ్నతతో (ప్రతిస్సందించి, “సంపాదకునికి ఒక లేఖి శీర్షికతో, 
91 ఏప్రిల్‌లో, అప్పటి మిసిమి సంపాదకులకు ఒక విమర్శనా లేఖ రాశారు. 
ఆ లేఖను సంపాదకులు నా ప్రతిస్పందన కోసం నాకు పంపారు. నేను దానికి 
“నాసమాధానంి సంపాను.. విమర్శనా లేఖను - నా సమాధానాన్ని 1991 ఏప్రిల్‌ 
మిసిమి సంచికలో (ప్రచురించారు. ఆ రెండింటిని ఇక్కడ పవునర్ముద్రిస్తున్నాం. దీనినే 
నా యీ (గ్రంథానికి పరిచయంగా భావించవచ్చు.) 


- రచయిత 
'సంపాదకునికి ఒక లేఖ) 


తెలుగులో సీరియస్‌ జర్నల్స్‌ లేకపోవడం మన సమాజానికి తీవ్రమైన 
లోటుగా భావించాలి. మార్కెటులో అలాంటివి నిలవ లేక పోవటానికి గల 
కారణాలను వెదికి చూస్తే ఒక ముఖ్య కారణం, నునం ఈనాడు 
అనుసరిస్తున్న బిట్టు - ఆన్ఫరు విధ్యావిధానమేమో అనిపిస్తుంది. ఈ పద్దతి 
వల్ల ఈనాటి సెకండరీ విద్యావిధానం చాలా లొసుగుల్లో మునిగి, 
పోయింది. ఉదాహరణకు కారల్‌ మార్క్స్‌ -- వ్రాసాడు. (వేదం, బైబిల్‌, 
హేమ్లెట్‌, కాపిటల్‌) అన్న ప్రశ్నకు వెంటనే జవాబు రాయగల విద్యార్ది 
సయితం మార్క్స్‌ వ్రాసిన కాపిటల్‌ గురించికాని, దాని పూర్వాపరాలను 
గూర్చికాని ఏమి తెలసుకోనక్కర్లేదు. అట్లాగే కవిరాజు వ్రాసాడు. 
(విరాటపర్వం, భాగవతం, విష్ణుపురాణం, ఖూనీ) అన్న ప్రశ్నకు సమాధానం 
వ్రాయగల విద్యార్థికూడా. పూర్వపు రోజుల్లోనైతే కాపిటల్‌ని గురించికొని, 
ఖూనీని గురించిగాని కొంతలో కొంత విద్యార్థికి తెలిసి ఉంటే కాని 
ఆవిషయంపై పది . పంక్తులు వ్రాయనలవ అయ్యేది కాదు. ఆనాటి బోధనా 
పద్దతిద్వారా విద్యార్ధికి విషయ పరిజ్ఞానం కొంతలో నీతిచంద్రిక చదవకుండానే 
చిన్నయసూరిని పొగడవచ్చును. కగంగ _ Fromm  పేరయినా . వినకుండానే 





2 మేథావుల మెతకలు 
ఆయన ఫిలాసఫీతో నేను ఏకీభవించ లేననవచ్చు. ఈ. బిట్టు ఆన్ఫరు 
చదువులు ఏ మహనీయుడు మన నెత్తిన రుద్దాడో కాని అవి జర్నలిజానికి 
సరిపోతే సరిపోవచ్చు గాని పాండిత్యానికి పనికి రావని గట్టిగా చెప్పవచ్చు. 
సెకండరీ స్కూళ్లలో పునాదులు లేకుండా కాలేజీలో విజ్ఞానం ఎదగదు. 
అనేకులు సెకండరీ చదువులు దాటి కాలేజీలకు పోనూ లేరు. అందువల్లే 
గావచ్చు, మన జ్ఞానతృష్త క్రమేపి చల్లారి పోతుంది. సినిమా పత్రికకు 
ఉన్నవ్యాప్తీ సాహిత్య పత్రికకు లేకపోవడం ఈ మానసిక దౌర్భాగ్యానికి గుర్తు. 
వ్రాతకు విలువ తగ్గి నోచి మాటతో జీవితం నెట్టుకొచ్చే రోజులు 
వచ్చాయి. కాబట్టే ఈ రోజు నిత్యం నడిచే (ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లు, సాహితి 
సభలు పెట్టడానికి వీలవుతుంది. న్యాయవాద వృత్తిలో సయితం "లాక్‌ 
(Locke) తో గానీ ‘మిలో (MIhతో గాని పరిచయం ఉన్నవారు 
లోపించడానికి కూడా ఇదే హేతువు ఏమో. ఈలోపాన్ని ఎంతో కొంతగా 
పూడ్చడానికి మీ “మిసిమి” ప్రయత్నించడం ఎంతైనా ॥[ప్రశంస్తార్లం. ఖరీదైన 
పేపరు మీద చక్కని ముద్రణతో గెటప్‌తో కారుచవుకగా పత్రికని పాఠకులకు 
నెలనెలా అందించే మీరు అభినందనీయులు. అయితే ఈమధ్య నూర్క్స్‌ 
మీద, రసెల్‌ మీద వచ్చిన వ్రాతలు నాకు చాలా మనస్తాపం కలిగించాయని 
చెప్పకుండా ఉండలేక పోతున్నాను. నవీన యుగంలో మానన చరిత్రను ఒక 
. మలుపు త్రిప్పిన వాళ్లలో మార్క్‌ అగ్రగణ్యుడు. ఐన్‌స్టీన్‌, (ఫ్రాయిడ్‌, 
వూర్క్స్‌లు నూతన భావనారీతికి అధినాథులన్న వరాటల్లో కించిత్తెన 
అతిశయోక్తి లేదు. మార్స్‌ ప్రతిపాదించిన ఒరవడిలోనే ఈనాటివరకు మనం 
చరిత్రను అర్ధం చేసు క్‌ "ంటున్నాం. "Today's isms" అనే పుసకంలో 


an.) 


Ebestain (pages 3,4) వ్రాస్తూ, "Our understanding of history 





has gained immensely from Marx's Economic interpretation. 
It is virtually impossible to write history today without 
some attention at least to the relation of economic forces 
and conflicts to political, military and international issues". 
అన్నాడు. గల్ఫ్‌ యుద్దం జరగటానికి కారణం ఆయిల్‌ నివేపాలపై అమెరికా 
ఆధిపత్యం కావాలను కోవటమేనని అందరు అంగీకరిస్తారు. కాని వారిలో 
ఎంత మందికి తెలుసు అలా అనుకుంటున్న సమయంలో, వాళ్టు శుద్ద 
మార్క్సిస్ట్రులాగా ఆలోచిస్తున్నారని. ప్రపంచ ఆర్థికశా(స్త్రవేత్తల్లో పదిమందిని 


పరిచయం 3 
లెక్క పెడితే అందులో మార్క్‌ని ఒకనిగా లక్కగట్చాలన్నాడు షుమ్‌పీటర్‌. దీని 
అర్థం మార్క్‌ని దేవుని చేయాలని కాదు. ఆయన సిద్దాంతాన్ని వక్రీకరించి 
మానవ జాతికి ఘోరమైన కీడు చేశారనేది నిజం. మాక్క్‌పై ఇతరులు 
మోసే నిందలుగాని, చేసే మెప్త్పులుగాని నమ్మవలసిన అవసరం కూడా - లేదు. 
ఆయన వ్రాసిన రచనలు పరిశీలించి ఆయన చేసిన సిద్దాంతమేమిచో తేల్చి 
అది ఎలా తస్సో ఎలా ఒపో చూపించ వచ్చు. దానికి బదులు ఆయన 
కోపిష్టి అని ఆయన కాపీయిష్ట్‌ అని, దోపిడీదారు అని రాసీ ఆయనను 
పండితుడు కాడని, శాస్త్రవేత్తకాడని, తూలనాడి ఆయనకు హెలన్‌తో ఉన్న 
సెక్సువల్‌ (Sexual) సంబంధాలను చెప్పి కించ పరచుతూ ఉండటం ఆ 
మహనీయుని ఉన్నతికి కాని, శ్వాస్త్రనిజ్ఞానానికి కాని తగదని చెప్పవచ్చు. 
కాపిటల్‌కి ఆయన వ్రాసిన పీఠికలో పండితాభిప్రాయానికి తల ఒగ్గుతానేగాని, 
పామరుల అభిప్రాయానికి తల ఒగ్గ నన్నాడు. ఆయన నిర్మించుకున్న ఘనత 
ఇతరుల కితాబులపై ఆధారపడే అంత పేలవ మైంది గాదు. 





ఇక రసెల్‌ను గురించి వ్రాసింది మరీ ఘోరంగా ఉంది. రసెల్‌ 
అరిన్టోక్రాటిక్‌ కుటుంబంలో పుట్టి, అరిస్టోక్రాటిక్‌ లక్షణాలయిన నిర్భయత్వం, 
సొంత ఆలోచన సొంత అభిప్రాయం కలిగి ఉండటం, మామూలు జన 
సందోహానికి దూరంగా ఉండటం లాంటి గుణాలను పుణికి పుచ్చుకున్నాడు. 
ఆయన తాత లార్డ్‌ రసెల్‌ విగ్‌ ప్రధానిగా మొట్టమొదటి . సారి ఓటింగ్‌ 
హక్కుని విస్తృత పరిచాడు. ఆయన్ని పెంచిన ముత్తవ్వ ప్యూరిటన్‌ తెగకు 
చెందిన అతి ఉత్తమ క్రిష్టిన్‌ వుతస్టురాలు. ఆమె దగ్గర నుంచి నేర్చిన 
బైబిల్‌ సూక్తి "Thou shall not follow a multitude to do evil’, 
రసెల్‌ తన జీవిత నౌకాయానానికి చుక్కానిగా పెట్టుకొన్నాడు. మానవస్వేచ్చ 
కరకు అహర్నిశలు శ్రమించాడు. అసహాయుల ఆక్రందనలు విని చలించాడు. 
మతస్టుల మౌఢ్యంతో విరామ మెరుగని పోరాటం సల్పాడు. నియంతల 
క్రూరత్వాన్ని ఎదిరించాడు. తన సుద్తీర్హ జీవిత యాత్రలో ప్రపంచంలో 
ఏమూలనైనా జరిగే దౌర్హన్యాన్ని, దుర్మార్గాన్ని ఎదిరించి పోరాడాడు. ఆ 
ధర్మయుద్దంలో అనేకవుంది మిత్రులను శత్రువులుగాను, శత్రువులను 
మిత్రులుగానూ చేసుకొన్నాడు. తన వ్యక్తిత్వాన్ని గురించి వ్రాస్తూ కన్సరేటిన్‌లు 
తనను. “లేబరైటో*ననీీ లేబరైట్టు సోషలిస్టునని సోషలిస్టులు కమ్యునిస్టునని, 


4 మేథావుల మెతకలు 
కమ్యునిస్టులు ఫాసిస్టుననీ, పఫాసిస్టులు తనను వారి యొక్క ప్రధాన శత్రువునని 
భావిస్తారని సగర్వంగా చెప్పుకొన్నాడు. సోవియట్‌ విప్లవం తరువాత 


"కనా 
wd 


రష్యాపోయిన మేధావు అందరిలోనూ రసెల్‌ ఒక్కడు మాత్రమే సోవియట్‌ 
విధానం నియంతృత్యానికి తప్పక దారితీస్తుందని వ్రాసాడు. ఒకప్రక్క 
శాస్త్రుజ్ఞానాభివృద్దికి సంతోషిస్తూ, వేరొక ప్రక్క సృష్టి రహస్యం దొరక 
దేమోనన్న సందేహంతో బాధపడుతూ, మూనవ సేవకి తన జీవితాన్ని 
అంకితం చేసిన సత్య ప్రియుడు. ఒక ప్రక్క సోషలిస్టునని చెప్పుకుంటూనే 
ప్రపంచంలో ఉన్న అన్ని సోషలిస్టు ప్రభుత్వాలని మనస్ఫూర్తిగా ఎదిరించాడు, 
ఖండించాడు. వూనవాళి వానుగడకు అణుబాంబు యుద్దం ఎంత 
ప్రమాదకరమో (ప్రపంచానికి తెలియచెప్పేన శాస్త్రజ్ఞుడు ఆయనే. వియత్నాం 
యుద్దంలో అమెరికన్లు పౌరులపై జరిపిన అత్యాచారాలను, నిరపరాధులయిన 
శాకోవాంజిటిలను అమెరికన్లు ఉరితీయటాన్ని ఆయన ఏనాడు క్షమించ లేక 
పోయాడు. పాతని అంగీకరించలేక క్రొత్తని ఆహ్వానించలేక జీవితమంతా 
మనోవ్యాకులత పాలయ్యాడు. ఒక్క గణితంలోనే Certainty ఉందని 
సంతృప్తిపడ్డాడు. 1913లో వైట్‌హెడ్‌తో కలిసీ PriNCipia Mathematica 
(వాస్‌ విజ్ఞాన (ప్రపంచంలో తన కాంతి ప్రతిష్టలను శాశ్వతంగా 
నిర్మించుకున్నాడు. ఆయన సలిపిన కృషి సలితంగా గణిత శాస్తం, 
తత్వశా,స్త్రంగా క్రొత్త అర్జాన్ని పొందింది. కొందరు తమ చనిపోయిన 
భార్యల అక్కచెల్లెత్లను పెండ్డాడతారు అన్న సులభమయిన నాలుగు మాటల్ని 
తాను వ్రాయ దల్భుకుంటే కొన్ని ఏండ్లు కృషి చేస్తేనేగాని అర్దం కానంత 
జటిలంగా వ్రాయగలనన్నాడు. మేధావులకిచ్చే అత్యున్నతమైన *అర్హర్‌ ఆఫ్‌ 
మెరిటో అవార్డు చివరి దశలో బ్రిటిష్‌ రాజు చేతుల్లోనించి స్వీకరించాడు. 
సాహిత్య రంగంలో ఆయనకు 1950లో నోబెల్‌ బహుమతి లభించింది. 


సైన్ఫుద్వారా, శా స్త్రంద్వారా ఇక్కడికిక్కడనే భూతల స్వర్గం నిర్మించవచ్చని 
ఆకాంక్షించాడు. దౌర్హన్యానికి, . దారి[ద్రానికి అవసరం లేదన్నాడు. శాంతిని 
(ప్రేమించి యుద్దాన్ని వ్యతిరేకించి రెండు, మూడుసార్లు జైలుకు పోయాడు. 
అందులో వృద్దాప్యంలో కూడా. బ్రిటిష్‌ అరిస్టోక్రసీ తన బాధ్యతలను తను 
సరిగా నిర్వహింప చేయటం కోసమే ఆయన చేసిన పోరాటవుంతా 
ఏమోననిపిస్తుంది. ఇలాంటీ మేధావిని Complex personality ని కేవలం 


పరిచయం 5 





ప్ర్రీలోలుడుగాా తిరుగుబోతుగా చిత్రించడం కంటే మించిన మహాపాపం 
మరొకటి ఉండదేమో. ఆయన లేని లోపం మొన్న గల్ఫ్‌ యుద్దంలో 
కొట్టనచ్చినట్టు కనిపించింది. 


వాస్తవాలు చదవకుండానే రసెల్‌ పై వ్యాసం వ్రాసారు అని నిరూపించ 
టానికి రెండు ఉదాహరణలు చెప్పి ఈ వ్యాసం ముగిస్తాను. మిసిమి ఆరవ 
సీజీలో న్యూయార్కు సిటీ విశ్వవిద్యాలయపు ఆచార్యత్వం ఊడిపోవటంతో 
రసెల్‌ అమెరికానుంచి తరమబడ్డట్టుగా వ్రాసారు. ఇది సత్యమైన మాటకాదు. 
సిటీ విశ్వవిద్యాలయపు ఉద్యోగం పోయిన తరువాత కూడా రసెల్‌ 
అమెరికాలోనే ఉండి తన ఉపాధ్యాయ వృత్తి సాగించాడు. అనేక ఉపన్యాసాలు 
యిచ్చాడు. అలాగే. ఐదవ పేజీలో వైట్‌ హెడ్‌తో కలిసి రసెల్‌. వ్రాసిన 
పిన్సిసియా మేథమాటికాకు నోబెల్‌ బహుమానం వచ్చింది అని వ్రాసారు. 
ఇదికూడ ఇంకొక అసత్యం. ప్రిన్సిపియా మేథమాటిీకా వ్రాసిన తరువాత 
సుమారు 40 ఏండ్లకు రసెల్‌కు 1950లో సాహిత్యానికి నోబెల్‌ బహుమతి 
ఇచ్చారు. 


ఎన్ని తప్పులు ఉన్నప్పటికి రసెల్‌ని గురించి బాధాకరమైన అసత్యాలు 
చెప్పనంతకాలం చిన్న చిన్న పొరపాట్లను ఎత్తిచూపడం తప్పని నా ఉద్దేశ్యం 
కాదు. నేను చివరగా చెప్పేదేమిటంటే రసెల్‌ను గురించి రచయిత తీవ్రంగా 
పరిశోధించకనే ఆవ్యాసం ట్రాసారని. భావస్పష్టత, భాషా సులభత, 
సత్యప్రమాణం లేని రచనలు చేయరాదన్న బ్రిటిష్‌ వారి నియవుము 
మనందరికి శిరోధార్యం. 


రచయిత సమాధానం 


“మేధావుల మెతకలును నిశతంగా పరిశీలించి, సహృదయంతో చౌదరిగారు 
చేసిన విమర్శకు రచయిత కృతజ్ఞుడు. 


పాత రోజుల్లో వుతాచార్యులు, దైవజ్ఞులు, పూజారులు, ప్రవక్తలు 
సమాజాన్ని నడిపించారు. ఏలారు; మలిచారు. వారి ప్రభ కొడిగట్రింది. 
ఆ శూన్యాన్ని పూడ్చడానికి ఆధునిక చింతనులు లోకం తీరుతెన్నులను 
నులిచారు. మానవాళికి మార్లనిద్దేశం చేశారు. మార్గ నిర్దేశకత్వానికి వారికున్న 


6 మేధావుల మెతకలు 
అర్హత లేమిటి? సత్యమంటే వారికున్న గౌరనం ఎంత? ఆ సత్యాన్ని వారెలా 
చేరారు? భార్య బిడ్డల (అక్రమ సంతతితో సహా) అంటే, 'స్నేహితులంచే 
వారికున్న గౌరవం ఏపాటి? వారి వ్యక్తిగత (ఆంతరంగిక), బాహ్య జీవితాల 
మధ్య అంతరం ఎంత? మొదలైన (ప్రశ్నలకు సమాధానం చెప్పడమే ఈ 
శీర్షికలో జరుగుతున్న ప్రయత్నం. 





ఈ ప్రయత్నంలో ఏ . మేధానినీ కించ పరచడం రచయిత ఉద్దేశం 
కాదు. అసలు శీర్షికే “మేధావుల మెతకలు కనుక రెండు పక్షాలను - 
వేధనర్కా మెతకలనూ. - ప్రదర్శించడం. జరుగుతుంది. వారంతా 
మహామేధావులు గనుక్క వారి మేధను గురించి, గొప్పతనాన్ని గురించి 
ఇపుడు కొత్తగా చెప్పువలసింది ఏమీ లేదు గనుక, అందరూ ఎరిగిందే 
గనుక్క రెండన పక్షాన్ని గూడ కొంత చెప్పడం జరుగుతున్నది. "All 0 
None" (అయితే పూర్తిగా అటు లేకపోతే పూర్తిగా ఇటు) సూత్రం. 
అంటే నాకు. మన్నన లేదు. పెద్దవారిలోనైనా లోపాలుండవచ్చని భావిస్తాను. 

రసెల్‌ అంటే నాకు ఎంతో గౌరవం. ఆయన అభిమానిని. వారిని 
గురించి ప్రపంచానికంతా తెలుసు. అటువంటి వారి “చీకటి పక్షాన్ని గురించి 
రాయడం *మహా' పాపి మంటారు చౌదరిగారు. తన సెక్స్‌ ఉదంతాలను 
గురించి ఆయనే స్వయంగా తన స్వీయచరి త్రలో రాసుక్‌ "న్నాడు. వాటిని 
గురించి కల్పితమేమీ లేదు. ఆయనకు లేని పాపం మన కెందుకు? “SN 
is geographical" అంటాడాయన ఒకచోట. భారతీయులకు అలా రాసు 
కోవడం పాపమేమో. ఆయన స్వీయ చరిత్రను చూస్తే విషయం ఎవరికైనా 
అర్థమవుతుంది. స రెండుమూడు పవ. 


1) 1911 మార్చి 19 తేదీ రసెల్‌, స్వీయచరిత్ర 
_ ఒటోలిన్‌ మారెల్‌తో వ్యవహారం (Unwin Paperback) 
(మిసిమిపుట 9, కాలమ్‌ 1) పుట 212 

2) 1914 హెలెన్‌, డడ్డీతో రపెల్‌ స్వీయచరిత్ర 
(మిసిమిపుట 9, కాలమ్‌ 2) పుట 270 (11) 

3) కాన్‌ప్టిన్స్‌ మాలెసన్‌తో (1916) -  రపెల్‌ స్వీయచరిత్ర 


(మిసిమిపుట 10, కాలమ్‌ 1) పుట 249 (11) 


పరిచయం 7 


కుక నపకుక ననన 


4) సిడ్నీ హుక్‌కు సలహా Sydney Hook (౧ 208) 
(మిసిమిపుట, 11) (as quoted by Paul 
Johnson) 
5) ఆత్మకథ నుదట త్రి నీల్లాన్ని శంకించడం 


ఇలాగే రాసిన ప్రతిది ఆధార సూతమేగాని ఆధార రహితంగాదు. 
కాని చౌదరిగారు చూపిన రెండు దోషాలు: 


1) 66 రి కోర్టు న్యాయమూర్తి .... అభిశంసించి అమెరికానుంచి పంపి 
వేశాడు”. మిసిమి పుట 6. “పంపి వేయాలన్నాడుకు బదులు “పంపి 
వేశాడు అని పడింది. పంపివేయబడలేదు. ఆయన అనేక సంవత్సరాలు 
అనేక విశ్వవిద్యాలయాలలో పాఠాలు చెప్పాడు, ఉపన్యాసాలిచ్చాడు. 
“పంపివేయాలన్నాడు” కు బదులు ““పంపివేశాడు'” అనే తపు దిర్రింది. 
ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు కావలనుక్‌ "న్నవారు "The 
Bertrand Russell Case" (1941 Newyork). John Dewey and 
Horace M. Kellen చూడవచ్చు. ఈ విషయం రసెల్‌ స్వీయచరిత్ర 
పుట 461 Foote Note లో ఉంది. 


మరో విషయం అయనే రాసుకొన్నాడు. "He should be tarred 
and feathered and driven out of country" అని న్యూయార్క్‌ 
సిటీ రిజిస్ట్రారు అన్నాడని రసెల్‌ అదే పేజీ పాదసూచికలో చెప్పాడు. అంటే 
ఆయనకు గుండుగొట్టించి, సున్నపు బొట్టుబౌట్ట, దేశబహిష్కారం 
చేయమన్నాడన్న మాట. 


2) రెండన దోషం "Principia Mathematica .... రాశాడు. దీనికే 
నోబెల్‌ బహుమానం పొందాడు” (మిసిమి పుట 5) ఆయనకు 1950లో 
సాహిత్యానికి నోబెల్‌ బహుమతి వచ్చిందని 00౪౦410౧ ఏప్రిల్‌ సంచికలో 
వేయవుని సంపాదకునికి రాశాను. ఈలోపే చౌదరిగారు దానిని ఎత్తి 
చూసారు ధన్యవాదాలు. నోబెల్‌ బహుమతి క్రింద ఆయనకు వచ్చిన 
బహువూనంలో చాలా భాగం వంరాడో భార్యకే హమోఠలశతలది. 
(విడాకులు). 1960లో Dannish Sonning Prize £ 5000 లు 


8 మేధావుల మెతకలు 
(lax Free) వచ్చింది. తన కంటే తక్కువ వారైన Eddington, White 
Head లకు ముందుగా Order 0 Merit వచ్చినందుకు బాధపడ్డా, 
చినరిలో ఐదవ జార్షిచక్రవర్తి ఆగౌరవాన్ని రసెల్‌కు కూడా ఇచ్చాడు. దొర్లిన 
రెండు తప్పులు ఆధారంగా వాస్తవాలు చదవకుండానే రాశానని చౌదరిగారు 
అనడం అంత న్యాయం కాదేమో. రసెల్‌ని, నూర్భ్సాని పూర్తిగా జొపోశన 
పట్టానని అహంకరించ లేను. కాని వినముడనై ఒక మాట చెబుతాను; 
“నా వ్యాసాలకు సరిపోయినంత విషయాన్ని చూసే రాశాను: 





ఒకమాట: ఆమె దగ్గరినుంచి నేర్చిన బైబిల్‌ సూక్తి "ThంU shall 
not follow multitude to do evil రసెల్‌ తన జీననయానికి 
చుక్కానిగా పెట్టుకొన్నాడని చౌదరిగారు రాశారు. కావచ్చు దీనివల్ల ఆయన 
కైస్తవావలంబకుడనే అపోహ కలిగేట్టుగా ఉంది. కాని ఆయన క్రైస్తవాన్ని 
అవలంబించ లేదు. "Why | am not a christian"? అనే [గంధం 
రాశాడు. ఆమె ప్రభావం ఆయనమీద ఏమీ పడ లేదు. 


ఇహ బ్రిటీషువారి భావనా స్పష్టత, భాష సులభత, సత్య ప్రమాణం, 
విషయాలకొస్తే (చౌదరిగారు చివరలో రాశారు) ఆ నియువుం 
ఆదరణీయమే. _భావస్పష్టత, భాష సులభతలు, రచయిత, విషయం, 
పాఠకుడు అనే ముగ్గురిపై కొంతమేర ఆధారపడి ఉంటాయి. సామాన్య 
విషయాలు అందరికీ వూవలాలుగానే అర్హవంవుతాయి. విషయుం. 
_ విశ్శిష్టమైనప్త్పుడు, రచయిత పాఠకుల అభివిన్యాసాలు (Orientations) భిన్నంగా 
ఉన్నప్పుడు, వారివారి సామాజిక - సాంస్కృతిక నేపధ్యాలు 'భిన్నమైనప్పుడు, 
బ్రిటీషు వారి సూత్రానికి కొంతమేరకు విఘాతం ఏర్పడుతుంది. తప్పుదు. 


సత్యం అందరికీ శిరోధార్యమే. ఏమైనా చౌదరిగారు. శ్రద్దగా వ్యాసాలు 
చదివి లోపాలు చూపినందుకు మరోసారి ధన్యవాదాలు. 


(31 ఏప్రిల్‌ మిసిమి) 


కారల్‌ మార్క్‌ 


ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా ప్రపంచంలో మూడోవంతు మందిని 
అత్యంతంగా (ప్రభావితం చేసినవాడు కారల్‌ మార్క్స్‌. (స్త్రీల, పురుషుల 
మనస్సులను ఆకట్టుక్‌ "న్నాడు. ఇటీవలి ఐరోపా చరిత్రకు మలుపు నివ్వడంలో 
(శ్రీకారం చుట్టాడు. కొంతవుంది అతడంటే ఎంత తీవ్ర ఉద్వేగంతో 
ఆకర్షితులయ్యారో, మరి కొంతమంది, అంత . తీవ్రంగాను వికర్షితులయ్యారు. 
ఈ ఆకర్షణ వికర్ణణలకు మాలం ఆయనలో ఎక్కడ వుంది? ఆయన 
భావ శబలతలో ఉందంటారు కొందరు. మరికొందరు ఆయన సిద్దాంతాలను 
అత్యంత నిష్ట్ణుర నియంతృత్వంతో స్టాలిన్‌ మావోలు అనులు జరపడంలో 
ఉందంటారు. ప్రపంచంలో అతి పెద దేశాలైన చైనా, రమ్యాలు, వాటి 
ఉపగ్రహ దేశాలు అమలు పరచడంలో ఉందంటారు. 


ఏది ఏమైనా దర్శన నిర్మాతలలో చివరివాడు, భౌతిక వాదానికి తిరిగి 
ఊపిరి పోసినవాడు, దానికి నూతన అర్థాన్ని కల్పించి చరిత్రలో కొత్తముడి 
వేసినవాడు మార్క్స్‌. హెగెల్‌ వారసుడు; హెగల్‌ లా మానవ పరిణామ 
క్రమాన్ని ఒకే ఒక హేతుత్వ సూత్రంతో నిబద్దించ వచ్చునని నమ్మినవాడు. 


ఎవరైనా తను పుట్టిన యుగ లక్షణాలను పుణికి పుచ్చుకోవలసిందే. 
మార్క్‌ పందొమ్మిదవ శతాబ్ది మధ్యకాలపు లక్షణాల బిడ్డ అతడు. ఆ 
కాలాన్ని శాస్త్రం ఏలుతోంది. అందుకని అతడు - తననూ, తన 
దర్శనాన్ని ఇతరులనుంచి, ఇతర దర్శనాల నుంచి వేరుగా చూపించు 
కోవడానికి, తానం శాస్త్రీయం, తనవాదం శాస్త్రీయం అని చెపు 
క్‌ "న్నాడు. నిజంగా అతడూ, అతడివాదం అంత శాస్త్రీయాలా! డార్సిన్‌ 
పరిణామ వాదంలా చరిత్రలో మానవ ప్రవర్తనకు తానూ ఒక శాస్త్రీయ 
వివరణను కనుకొన్నా ననుకొన్నాడు ఆయన. “* ఏ ఇతర దర్శనం 
శాస్త్రీయం కాని విధంగా మార్క్స్‌ దర్శనం మాత్రమే శాస్త్రీయం” ట్ల 
అనే అర్హంలో కవ్యూనిస్టుదేశాల పాఠశాలలో, విశ్వవిద్యాలయాల్లో 
మార్మిజమ్‌ బాగా నాటబడింది; నింప బడింది. అది పారిలి, ఒలికిపోయి 
మార్మౌతర ప్రపంచంలోని కొంతమంది మేధావులను తాకింది. అధికారంతో. 


10 మేథావుల మెతకలు 
తతత ముధావుల మెతకలు 
రంగరించి ఉగ్గుబాలు పట్టిన దేశాలు, మేధావులు వన, నూర్క్స్‌ 


దర్శనాన్ని శాస్త్రీయం అన్నారు. 


మరి మార్చ్‌ ఏ అరక్టంలో శాస్త్రీయం? శాస్త్రం విషయాశ్రయం. 
అలాంటి జ్ఞానం కోసం వాస్తవ (ప్రపంచాన్ని ఆశ్రయించాలి. మరి మార్క్‌ 
తన వాదాన్ని విషయాగ్రయం చేయడానికి వాస్తవ (ప్రపంచాన్ని కేంద్రం. 
చేసుకొన్నాడా? కేవలం అతడు (గ్రంథాలయాలను, నీతి పుస్తకాలను (Blue 
Books = అధికారగగ్రంథాలు) మాత్రమే ఆధారం చేసుకొన్నాడు. ప్రవృత్తి 
ర్‌త్వా గూడ అతడు పుస్తకాల పురుగే. 


అసలతడి వారసత్వాన్ని చూసినా అతడి మాతాపిరుల వంశాలు రెండూ 
సండితుల కోవకు చెందినవే. అతడు 5 మే 1818న పుట్టాడు. బాన్‌, 
బెర్లిన్‌ విశ్వవిద్యాలయాలలో చదివాడు. విజ్ఞాన సర్వస్వాల లాంటి బృహత్‌ 
(గంధాలు రాయాలని, అతడు (గంథాలయూాల నుంచి విషయాలు. 
సేకరించాడు. a విశ్వవిద్యాలయం నుంచి డాక్షరేట్‌ పటాన్ని 
తీసుకొన్నాడు. 


ఒకసారి తాను ఇలా వాపోయాడు: నేను వుస్తకాల పురుగుని 
అవ్వాలని శపింపబడ్డా కాబోలు!” లోతుగా దిగిచూస్తే అతడంత పెద్ద 
పండితుడరా కాదు. ఆయున కోరుకొన్నటు శా(స్త్రవేత్తా కాదం. 
సత్యాన్వేషణలో ఆయనకున్న ఆసక్తికంటే, దానిని ప్రకటించడంలో ఆయనకు, 
ఎక్కువ ఆసక్తి ఉంది. అతనిలో మూడు “చారి” లున్నాయి. ఒకటి, 
అతడు కని. రెండు, పత్రికా విలేఖరి. మూడు, నైతిక వాది. అతడి 
కఠోరదీక్ష ఈ మూడింటితో కలిసి అతనిని ఒక మహారచయితగా, ద్రష్షగా 
పాలు ఇందులో శాస్త్రీయత ఏమీ లేదు. 


అతడు ప్రప్రథమంగా కవి; చాలా మందికి అసలు మార్క్స్‌ కవి అనే 
విషయం తెలియదు. అతడి కవితా దృష్టే అతడి సిద్దాంత భాగానికి గూడ 
రంగు పులిమింది. అతడు చిన్నప్పుడే కవనం రాయడం మొదలు పెట్టాడు. 
రెండే రెండు విషయాల] పై అతడు కవిత లల్హాడు, ఒకటి (పేను. రెండు 
ప్రళయం. (పేమ గీతాలన్నీ ప్రక్కింటి జెనీ మీద రాశాడు. తరువాత ఆమెనే 


కారల్‌ మార్క్‌ 11 
1841లో వివాహ మాడాడు. మూడు సంపుటాల (పేను కవితలు జెనీకి 
పంపితే ఆ తరువాత అవి వారి కూతురు లారాకు వారసత్వంగా వచ్చాయి. 
1911లో లారా వురణం తరువాత అవి ఏమైపోయాయో తెలియదు. 
గద్యరూపంలో ఉన్న ఒక విషాద రచనతో సహా నలభై పద్యాలు దొరికాయి. 
రెండు పద్యాలు 23 జనవరి 1841 అధెనియమ్‌ (Athenaeum) లో 
ప్రచురిత వుయ్యాయి. వాటి శీర్షిక *“ఆటవిక గీతాలు” _(SaVage 
Songs). అతడి గద్య రచనలు - “మానవ భనితవ్యంి”, నిరాశ, 
ద్వేషం, దెొన్తన్యం, అంచగెండితనం, ఆత్మహత్యా ఒడంబడికలు, దయ్యంతో 
సంధి - మొదలైన విషయాలపై కూర్చ బడ్డాయి. “మేము శృంఖలా 
బద్దులం, విదీర్యులం, శూన్యగర్భులం, భయకంపితులం, ఈ అస్తెత్వ శిలకు 
శాశ్వత శృంఖలా బద్దులం, మంచుగుండె దేవుని అనురూపులం, మానవాళిపై 
మహాభిశాపాలను విసరుతాంి”* -. అతడి గీతాలు ప్రతిబింబించే భావాలు 
ఇని. అతడి గీతాల వెనుక ప్రపంచ సంకటస్టితి పాదుకు పోవడం మనకు 
కనిపిస్తుంది. “జాతస్య మరణం ధృవం- ఉన్నదంతా నాశమై పోవడానికే'” 
అ ఫాస్ట్రనుంచి ఉటంకించే వాడు మార్క్స్‌. ఈ నేపథ్యం ఆధారంగా, 
“ఉన్న వ్యవష్టను ప్రళయం మింగివేస్తుందనే”” అతడికి కలిగిన తీవ్ర దర్శనం 
ఆయన్ను జీవితాంతం వదిలిపెట్టు లేదు. ఇదే విషయం అతడి ప్రళయ 
కవిత్వంలో ఉంది; 1848 విధాన ప్రకటన వెనుక ఉంది. కాపిటల్‌లో 
పరాకాష్ట చేరు కొంది. అతడు పత్రికా విలేఖరి. చిన్నచిన్న వ్యాసాలనైతే 
అతడు బ్రాయగలడు కాన, ఒక బృహత్‌ (గంథం రాయాలంటే అతనికి 
అలవి మాలిన పని. మరి ఆయన “కాపిటలో” అనే బృహత్‌ గ్రంథాన్ని 
రాశాడు గదా! అయితే అది ఏ రకమైన వాస్తవికాకృతి'” (real form) 
లేని రచన. వాస్తవానికి అది అనేక వ్యాసాల కూర్పు. కాని చిన్న చిన్న 
పదునైన వ్యాసాలను రాయడంలో అతడు చేయి దిరిగిన వాడు. మరెవ్వరూ 
అలా రాయలేరు. *““సమాజం ఒక కొసకు వచ్చింది. ఇక మునిగి 
పోతుంది” - అనే విషయాన్ని కవితా లోకంలో దర్శించాడు. ఇక అతడు 
అల్లే వార్తా కథ లన్నింటినీ ఈ దర్శనానికి జోడించే వాడు. ఆ కారణాన 
ఆ వ్యాసాలన్నింటికి ఒక సమగ్రత, సమన్వయత, సంగతత్వం అబ్బాయి. 
లేకపోతే ఆ వ్యాసాలు దేని కది విడివిడిగా ఉండి పోయేవె. 


అతడు న్యూయార్క్‌ డెయిలీ (ట్రిబ్యూన్‌కు 500 వ్యాసాలు వ్రాశాడు. 


12 మేథావుల మెతకలు 
అందులో సుమారు 125 వ్యాసాలు ఎంగిళ్స్‌ ఛాయా రచయితగా (1౧౦54 
Writer) రాసినవి. అయితే అందులో వాదనాబలం మాత్రం మార్క్సిదే. 


సూత్రాలను, సూక్తులనం తయారు చేయడంలో మార్క్స్‌ 
గొపుదనం ఉంది. అయితే అతడి పేరుతో ప్రసిద్దమైనవన్నీ అతడ . సౌంతాలు ' 
కావు. “శ్రామికులకు ఒక దేశం అంటూ ఏదీ లేదు” (Tha workers 
have no country); “ప్రాలటేరియన్స్‌కు ఊడేదేమీ లేదు వారి శృంఖలాలు | 
తపు’ (The .proletarians have nothing 10 lose but their 
chains)- అనే సూక్తులు మౌారట్‌ (Marat) వి. *వుతం ప్రజల 
నల్లమందు”? (Religion is the opium of the people) అనే సూక్తి 
హైన్‌ (Heine) ది. “ఎవరి సామర్ద్యాన్ని బట్టి వారి నుంచి, ఎవరి 
అవసరం మేర వారికి?” (FroM each according to his ability, 
10 each according to his needs) అనే సూక్తి లూయీ బ్లాంక్‌ది. 
“సర్వదేశాల (శ్రామికులారా ఏకంకండి” (Workers of all countries, 
unite) - కారల్‌ షాపర్‌ (50౧2006౧ నుంచి ““ప్రోలిచేరిదేట్‌ 
నియంతృత్వం” (the dictatorship 01 the proletariat) బ్లాంకి 
(Blanqui) నుంచి గ్రహించాడు. అంత మాత్రంచేత మార్క్స్‌కు సొంత 
సూక్తులు తయారించే శక్తి .లేదను కొంటే అది పెద్ద పొరపాటే. 
“ఇతర. దేశాలు చేసిన దానిని జర్మనులు ఆలోచించారు””. “మతం (భ్రాంతి 
జనక సూర్యుడు. తన చుట్టూతా తిరగడం ప్రారంభించే వరకు మనిషి 
ఆ సూర్యుని చుట్టూ పరిభ్రమిసాడు'”. “బూర్జువా వివాహం భార్యల 
సముదాయం.” నేనేమీ కాదు, ప్రతిదీ నేనే కావాలి.” (| ఇగా nothing 
and | must be every thing) “ఏ యుగంలోనైనా పెత్తనం చేసే 
భావాలు పాలకవర్గంనుంచి వచ్చినవే!?. ఆ ఈ సూక్తులన్నీ మార్క్స్‌ 
తయారీయే. ఇతరుల సూక్తులను సందర్భోచితంగా వాడడమే కాదు, వాటిని 
సంయోగించడంలో గూడ మార్క్‌ని మించినవారు మరొకరు లేరు. మార్క్స్‌ 
రాసిన “మానిఫెస్టో”లోని. చివరి మూడు వాక్యాల ప్రతిభను దాటి 
వ్రాసనవాడు మరొకడు కానరాడు: శ్రామికులకు పోయేదేమీ లేదు. వారి 
శృంఖలాలు తప్ప. వారు సాధించాల్సిన ప్రపంచం ఒకటి ఉంది. . ప్రపంచ 
శ్రామికులారా! ఏకంకండి!” 


కారల్‌ మార్మ్‌ 13 


ఢా = ౬ వాచ బ్బ ఇ 
ఆతడు పండితుడు: వాల్యూ సెద్దాంతికుడిగానే ఉండ పోచలుచు 
క్‌ "న్నాడు. ఒక నూతన దార్భనిక సంప్రదాయాన్ని నెలకొక ప్రపంచాన్ని 
క య ey చలు 
ము మ అదన టె జ 
ఆశ్చర్యంలో ముంచెత్తా లనుకొన్నాడు. అది కవలం సిద్దాంత. సరమైంచె కాక్‌ 
వదల. ఆడాలా. 


ఆచరణాత్మక మైందిగా గూడ ఉండా అనుకొన్నాడు. అందుకే హెగెల్‌ అంటే 
ద్వేషం, రాగం రెండూనూ. జర్మన్‌ భాషలో కాఫిటల్‌ రెండవ కూచతుకు 
నుందు మాటలో ఇలా అన్నాడు: “నేను వుహాతాత్వికుడైన హాగెల్‌ 
ష్యుడిని. కాపిటల్‌లో, “విలువ సిద్దాంతం (Theory of Value) చర్చలో 
“హెగెల్‌ పారిభాషిక పదాలతో ఆడుకొన్నాను “తని” గతి వార్కిక పద్రతిని 
హెగెల్‌ గతితార్కిక పద్దతికి వ్యతిరేక మన్నాడు. హెగెల్‌ గతితర్క లో 
ఆలోచనా ప్రక్రియ వాస్తవ ప్రపంచాన్ని సృష్టిస్తుంది. మరి నా దృష్టిలో, 
భావ సంబంధవ్వెన దంతా, వరానవ్యని బు(ర్రలో విపర్యాసం చెంది, 
అనూదిత మైనప్పుడు భౌతికం తప్ప అన్యం కాదు. అందుకని హెగెల్‌ 
సిద్దాంతంలో గతితర్భ్మం తలక్రిందులుగా నడుస్తుందంటాను. ఈ మార్మిక 
స్తరాలతో ఆచ్చాదితమైన జ్ఞానాన్ని కనుక్కోవాలంటేే, దానిని తలమీద కాక, 
కాళ్ళమీద నిలబెట్టూలి”. సైద్దాంతికుడుగా మార్క్స్‌, హెగెల్‌ గతితర్భంలోని 
దారుణ తప్పిదాన్ని కనుక్కొని నూతన దర్శనాన్ని స్టాసించాడు. ఇది నిజంగా 
అన్ని దర్శనాలను త్రోసి రాజన్నది. కాని కొస కంట అతడు, హెగెల్‌ 
తర్కాన్ని “మానవావగాహనకు”” రాచబాటగానే అంగీకరించాడు. వాస్తవంలో 
అతడు దానికి జీవితాంతం బందీగానే మిగిలి సోయాడు. 


(“ప్రపంచానికి అర్ధం చెప్పడం కాదు చేయనలసింది, దానిని మార్చడం): 
అని. చెసే ప్ప మార్క్స్‌, వాస్తవ ప్రపంచంలోని అనుభవాలను స్వీకరించకుండా, 
విషయాల కోసం గ్రంథాలయాలను 'శరణు. వేడాడు. దశాబ్దాలకు దశాబ్దాలు 
గ్రంథాలయాల్లో గడిపాడు. కాని బయటికి వెళ్ళి (ప్రపంచాన్ని చూడ తేద, 
అతడు తన 24వ యేట, “అడని నుంచి స్తానిక రైతులు. కట్లైలు, 
మానులు కొట్టుకొచ్చుకొనే హక్కు” పై వ్యాసం వ్రాస్తూ, కనీసం వారితో 
మూటాడ లేదు. 1844లో “నేతపని వారి కష్టాలు” పై వ్యాసం  న్రాసూ 
వారిని సంప్రదించ లేదు. మార్క్స్‌ ఎక్కువగా ఆర్ధిక విషయాలను గురించి, 
పరిశ్రమలను గురించి వ్రాశాడు. ఈ విస షయాలతో సంబంధం ఉన్న వారిని 
ఇద్దరిని అతడు ఎరుగు. ఒకరు అతడి అంకుల్‌ ఫిలిప్స్‌, ఇతడు “ఫిలిప్స్‌ 
ఎలెక్‌ట్రిక్‌ కంపెనీ” వ్యవస్థాపకుడు. రెండో అతడు ఎంగిల్స్‌. ఒకసారి 


14 మేధావుల మెతకలు 





8 mn క్ర తం. స ఆ బాన Ae 
దూదిమిల్చును చూచ వద్దాం రమ్మన మారని ఎంగిళల్‌ ఆహ్నొనిస్కే అతడు 
రొ గ o> అనే 


నే 3 : ( | ష్‌ ( Bus 
వెళ లేదు. మార్‌ ఎపుడూ ఏ మల్లూ ఎ గన, ఎఎ పరిశ్రమా 


చూస ఎరగడు. అతడు ఎరిగిన దంతా గ్రంథాలయాలు. వ్రాత ల్ల ముందు. 


\s 
కూర్మోవచం 
శాక పదత. పకి. నపాన హోషలిసు అంతో మూరు! 1 
శ్రామికొవర్లాల నుంచ ప్రక వబ్బున నోషలన్టు లంట మార్శ్మృకు అంత 
లీ మ న | 
కష్టం ఉండేది కాదు. అతడు ఆదరించిన వారంతా మధ్య తరగతికి చెందిన 


వేధావులు. ఎందుకంటే (శావికొ సోషలిస్టులకు ““ఉన్న్మేష విప్రవం” 
(apocalyptic revolution) అంటే విశ్వాసం లేదు. వూర్క్‌ కేమో. 
అటువంటి. విప్లవం అనివార్యం. అతడు బ్రసెల్స్‌ లో జరిగిన కమ్యూనిస్టు. 


లీగ్‌మీటింగ్‌లో విలియమ్‌ వెయిట్‌లింగ (William weitling) పై విరుచుకు 
పడిన తీరుచూస్తే, విషయం అర్హం అవుతుంది. వెయిట్‌లింగ్‌ ఒక నిరుపేద 
అయిన రజక (స్త్రీకి పుట్టిన అక్రమ సంతానం. తండ్రి ఎవరో తెలియదు. 
దర్రీపని నేర్చుకొని, కష్టపడి స్వయం విద్యతో, స్వయం కృషితో పైకివచ్చి, 
శ్రామిక నాయకు డయ్యాడు. అతడికి సిద్దాంత జ్ఞానం లేదని మార్క్స్‌ 
ఆరోపణ. ““సిద్దాంతిక జ్ఞునం లేకుండా ఆందోళన నడపడం తప్పు. 
ఇలాంటి వాట్సిని అనాగరక రష్యాలో మతి మాలిన యువకులు నడిపిన 
నడప వచ్చు గాక. కాని నాగరిక జర్మనీలో మనం సిద్దాంత జ్ఞానం 
లేకుండా ఏమీ సాధించలేం ...... అలా సిద్దాంత ప్రాతిపదిక లేకుండా 


అశాస్త్రీయంగా విప్లవం నడిపితే ఒక ప్రక్క పూనకం వచ్చిన గణాచారి. 


(నాయకుడు), మరో ప్రక్క నోరు తెరుచుకొని, చెవులు రిక్కించి వినే 
గాడిదలు తపు ఏమీ ఉండదు.” దానికి వెయిట్‌ లింగ్‌ సమాధానంగా, 
“అధ్యయన మందిరాలలో ఉత్పత్తి అయిన సిద్దాంతాలను నేర్చుకోవడానికై 
నేను సోషలిస్టును కాలేదు, వాస్తవంగా కష్టపడి పనిచేసి. వారి తరపున 
మాట్లాడడం కోసం వచ్చాను. అందుకని నిజమైన శ్రామికుల బాధామయ 
ప్రపంచానికి దూరులైన కేవల సైద్దాంతికులకు తల ఒగ్గలేను”*, అన్నాడు. 
ఒక ప్రత్యక్షసాక్షి కథనం ప్రకారం, మార్క్స్‌ బల్లను గట్టిగా గుద్దాడు. 
లాంతరు ఊగి పోయింది. ఒక్క ఉదుటున లేచి నిలబడి పెద్దగా 
అరిచాడు: “అజ్ఞానం ఇంత వరకు ఎవరికీ మేలు చేయలేదు”. శ్రామికుల 
ప్టతెిగతులను మార్య్రా స్వయంగా పరిశిలించనూ లేదు. అలా పరిశీలించి 
అనుభవం ఉన్న. వాళ్ళు చెప్పింది ఎప్పుడూ అతడు ఆలకించనూ లేదు. 


కారల్‌ మార్క్‌ 15 
అసలు అతడు అలా ఎందుకు చెయ్యాలి? అతడు చెయ్య వలసిందంతా 


తన సిద్దాంతానికి అనుగుణమైన విషయాలను సేకరించడమే కదా! కారల్‌ 
యాస్పుర్స్‌ (Karl Jaspers), మార్క్స్‌ .పద్దతిని ఇలా క్రోడీకరించాడు:; 
“అతడి శైలి పరిశోధనకుని శెలి కాదు. అతడి సిద్దాంతానికి వ్యాఘాతాలైన 
దృష్టాంతాలను అతడు ఉటంకించడు. తాను సత్యమని నమ్మిన దానిని 
బలపరిచే విషయాలనే (గ్రహిస్తాడు. అతడి ధోరణి తన కనుకూల సమర్హనయే 
కాని పరిశోధన కాదు. అతడి పాండితీ (ప్రకర్ణకు శిఖరాయమాణమైన 
'కాపిటలోను గూడ ఈ వెలుగులో చూడ వలసిందే. అది ఆర్థిక 
ప్రక్రియల స్వభావాన్ని పరిశీలించే రచన కాక్క నైతిక దర్శనంలో అతడు 
చేసిన కసరత్తు మాత్రమే. కాపిటల్‌ రచనలో, విషయాలన్నింటిని గుదిగుచ్చే 
ఒక దారంగానీ ఒక కేంద్రక సిద్దాంతం గానీ లేదు. అతడు దానిని 
వెందటు, “పెట్టుబడి”, ““భూమి-కూలి*, క(్రమి”, రాజ్యం”, 
“వాణిజ్యం”, - అనే ఆరు సంపుటాల్లో వెలువ రించాలని ఆలోచించాడు. 
కాని అది అతడి శక్తికి మించిన పని. అతడు వాస్తవంగా పూర్తిచేసిన 
పథమ సంపుటం (గందరగోళం చేస్తి దానిని రెండు సంపుటాలన్నారు) 
లో ఒక తార్కిక నమూనా అంటూ లేదు. లూయీ అల్డసర్‌ (10615 
Althusser) అనే ఫ్రాన్స్‌ దార్శనికుడు దాని నిర్మాణక్రవుం చాల 
గందరగోళంగా ఉందనీ, పాఠకుడు దాని మొదటి భాగం వదలివేసి,, 
రెండవభాగం - శన ప్రకరణం - తో మొదలు పెట్టి తీరాలన్నాడు. 
అంతెందుకు, ఎంగిల్స్‌చేసిన దాని సంక్షీప్తీకరణ, ఆ సంపుటి బలహీనతలను, 
రచనలోని పొసగని తనాన్ని ((అసంగతత్వాన్ని) ఎత్తి చూపుతుంది. మార్క్స్‌ 
మరణానంతరం, ఎంగిల్స్‌, మార్క్స్‌ నోట్సుల 1500  పుటలనుంచి ఎత్తి 
రెండవసంపుటం వేశాడు. ఇందులో నాలుగోవంతు ఎంగిల్స్‌ రచన. మూడవ 
సంపుటాన్ని గూడా ఎంగిల్స్‌ ఎత్తి వ్రాశాడు. 


1980లో, కేంబ్రిజ్‌ విశ్వవిద్యాలయంలో పరిశోధకులు, మార్క్స్‌ ఎలా 
మూల (గ్రంథాలనుంచి ఉటంకించే టప్పుడు, తనకు అనుకూలంగా, కొన్ని 
వాక్యాలను సవరించి, మరికొన్నింటిని వదలి వేసేవాడని, సోదాహరణంగా. ఎత్తి 
చూపారు. 


మార్క్‌ పైకి పండితుడే అయినా సత్యసంశోధకుడు కాడు. మరి 


16 మేధావుల మెతకలు 
అలాంటప్పుడు అతడిని నడిపీన శక్తి ఏది? దీనికి సమాధానం అతడి 
మూర్తిమత్వ (Personality) నీలలక్షణాలలో లభిస్తుంది. అతడి కావ్వద్భష్ట్స 
పత్రికకా లేఖనం, పాండిత్యాల సమ్మేళన 6 అతడి దర్శనం అని చెప్తుక్‌"న్సాం. 
కాని అతడి రచనలలోని వాస్తన విషయాలు అతడి మూర్తిత్వపు నాలుగు 
పక్షాలను ప్రదర్శిస్తాయి: 1. హింసాభిరుచి, 2. అధికార దాహం, 3. 
పొదుపరితనం, 4. తనచుట్టూ ఉన్నవారిని దోపిడి చేయడం (అంటే వారిపై 
బదనిక కావడం). 





హీంస మార్మిజంలో అంతర్వాహినిగా ఉరఠడనే ఉంది. మార్కిస్టు 
ప్రభుత్వాల ప్రవర్తనలో అది తేట తెల్లమైంది. మార్క్‌ నోటిదురుసు వాడు. 
అందరితో తగవులే. కుటుంబంతోనూ తగవులే. బాన్‌ విశ్వవిద్యాలయంలోనూ 
అంతే. ఇతడివద్ద పిస్త్రల్‌ ఉన్నందుకు అరెస్టు చేశారు. ఒకసారి డ్యూయల్‌ 
చేస్తే ఎడమకంటీమిద గాటుపడింది. తనతో సంబంధం ఉన్న అందరితోనూ, 
వారు లొంగిపోతేతప్ప,ు తగవులే. బ్రూనో బావర్‌తో సవా తగవుపడ్డాడు. 
బావర్‌ సోదరుడు మార్మ్‌పీద ఒక పద్యం అల్లాడు: “|ట్రైర్‌వాసి, 
నల్లనివాడు, బహురోషకాడు, _క్రోధఘూర్తితుడు, దుష్ట బద్ద ముష్టివాడు, 
పర్తన్యగర్జానుకారి, వేయిదయ్యాల జుట్టు పీకినవాడు.”” అనెన్‌కోవ్‌ అతడిని 
మూర్తీభవించిన ప్రజాస్వామ్య నియంత (1846) అన్నాడు. 


అతడి చిటపటలకు, అహంభావత్వానికి నూూలాలు అతడి శారీరక 
మానసిక మూలకాలలో ఉన్నాయి. అతడి జీవితం అనారోగ్యవుయం. 
వ్యాయామం లేదు. మసాలా ఎక్కువగా తినేవాడు. విపరీతంగా త్రాగేవాడు. 
పొగత్రాగేవాడు. ఫలితంగా అతడి లివరు అతడితో సహకరించ లేదు. 


డబ్బును ఎలా ఖర్చు పెట్టాలో అతడికి చేత కాదు. బహుశా ఆ 
చేతకాని తనం పెట్టుబడిదారీ వ్యవస్టపై ఉన్న ద్వేషానికి మూలం కావచ్చు. 
మార్క్స్‌కు డబ్బుచిక్కులు అతడి యూనివర్సిటి దశ నుంచి జీవితాంతం 
పీడించాయి. అప్పులు - చేశాడు. వడ్డీతో. తీర్సాల్సి వచ్చేటప్పటికి చిరట్టు 
బురట్టు. వడ్డీని “మానవాళిపై మహా నేరంిగా పరిగణించాడు. దానిని 
మనిషిని మనిషి దోచుకోనడంి అన్నాడు. పాపం ఆయన భార్య జెనీకి 
ఇడ్జటు (ప్రకారం ఖర్చు చేయడం తెలియదు. ఇంటిలో విలువైన వస్తువులన్నీ 

వకు పోయేవి. 


కారల్‌ మార్క్‌ _ 17 
1840లో మొదటిసారిగా మార్క్‌ను కలిసి నప్పటి నుంచి ఎంగిల్సే 
డబ్బు అవసరమై నప్పుడెల్తా సర్హుబాటు చేసే వాడు. ఎంగిల్స్‌ తన 
కొచ్చేదాంట్లో సగం ఇచ్చేవాడు. ఈ ఇద్దరి స్నేహంలో, ఎంగిల్స్‌ సహాయం 
పొందుతూగూడ, మార్క్స్‌ ఎంగిల్స్‌పై పెత్తనం చెలాయించే వాడు. 


కుటుంబ  జీవితవవూ సుఖకరంగా సాగ లేదు. 1848 నుంచి 
పదిసంనత్సరాల పాటు జెనీ జీవితం ఒక పీడ కలగానే గడిచింది. మార్చి 
3, 1848న అతడిని జైలులో పెట్టారు. ఆమెనూ కొంతవుంది 
వేశ్వలతోపాటు ఒక గదిలో ఉంచారు. 1849 జూన్‌ నాటికి. అతడు 
ఏమీలేని వాడయ్యాడు. తరవాత నెలలో ఒక స్నేహితునికి వ్రాసిన 
ఉత్తరంలో, “నా భార్య నగలలో చివరిది గూడ కుదువ దుకాణాన్ని 
వెదుక్క్కొంటూ పోయింది’, అని వ్రాశాడు. వారప్తుడు ఇంగ్లాండ్‌లో 
ఉన్నారు. అప్పుడామె గర్భిణి, అప్పుటికే ముగ్గురుపిల్లలు - జెనీ లారా, 
ఎడ్లార్‌లు. 1849 నవంబరులో నాలుగో సంతానం. ఐదు నెలల తరువాత 
అద్దెకట్టకపోతే, ' సామాన్లు రోడ్డుమీదకు విసరివేసి బయటకు గెంటివేశారు. 
వారి మంచాలు, కంచాలు అమ్మి పొలవానికి, సరకుల కొట్టుకు కట్టువలసి 
వచ్చింది. దీనితో ఆమె మార్క్‌ను పూర్వవాత్సల్యంతో, (పీనతో చూడ 
లేక పోయింది. 
. ప్రష్యన్‌ గూఢచారి 24మే 1850న పంపిన రిపోర్టు చూస్తే జెనీ 
కష్టాలు తెలుస్తాయి. “**త్రాగుతాడు.. ఉతికిన బట్టలు వేసుకొని 
ఎంతకాలమైందో. రాత్రింబవళ్ళు అలుపు సలుపు లేకుండా పని చేస్తాడు. 
నిద్రకు వేళాపాళా లేదు. పగలే 'నిద్ర పోతాడు. తెల్లవార్లు మేల్కొని 
ఉంటాడు. ప్రతిదీ విరిగి పోయిన పగిలిన .వస్తువువే. అన్నీ మట్టిగొట్టుకు 
పోయినవే. అన్నీ చిందరవందర. గది వుధ్యలో విరిగిన, చిరిగిన, నూనె 
మరకల సోఫా. దాని నిండా పుస్తకాలు, కాగితాలు, వార్తాపత్రికలు, చాకులు, 
సిరా బుడ్డి. పొగాకు నుసి. మూడు కాళ్ళ కుర్చీ ఒకచోట. మరోకుర్సీ 
(నాలుగుకాళ్ళది) మీద పిల్లలు వంట ఆట ఆడుకొంటారు. దీనిమీదే. 
ఎవరైన అతిథులు వచ్చి నప్పుడు కూరండి! 


1851 లో ప్రాంజస్కా పుట్టింది. మరుసటి సంవత్సరం చని పోయింది. 
బాగా ముద్దుచేసిన అతని కొడుకు మాస్క్‌ (చిన్నారి ఈగ) 1855లో 


18 | మేధావుల మెతకలు 
గాస్ట్రో ఎన్రైయిటిసితో మరణించాడు. ఇది ఆ దంపతులకు పెద్ద దెబ్బ. 
దీని నుంచి జెనీ బయట పడలేక పోయింది. మార్క్స్‌ రాశాడు; 
“చచ్చిపోతే బాగుండును - అని నా భార్య అంటోంది”. 1860లో. 
సపెద్దమ్మారు పోయడంతో ఆమెకున్న అందం కాస్తా హరించుకు పోయింది. 
1881లో ఆమె అంతిమశ్వాస తీసింది. చివరకు వరకు మార్క్స్‌ జీవితంలో 
నేపథ్యానికి తరలిపోయింది. | 


మార్క్స్‌ తనచుట్టూ చేరిన వారి నందరిని దోపిడికి గురిచేశాడు. 
ఎంగిల్స్‌ను సరేసరి. ఆయన తన కూతుళ్ళనూ వదలి పెట్ట లేదు. వృత్తులు 
చేపట్టడానికి అనువుగా వారికి ఏ రకమైన విద్యాబుద్దులు గరిపించ లేదు. 
విస్ట్థవకారుడి కూతుళ్ళు ఇలా కాదు ఉండ వలసింది. పియానో 
వాయించడం, చిత్రలేఖనం - ఇవి వ్యాపారస్తుల బిడ్డలు చేయ వలసిన 
పనులు . - నేర్చుకొన్నారు. విప్రవనర్గం నుంచి వచ్చిన వరులను ఆయన 
తిరస్కరించాడు. అయితే వారితో తన కూతుళ్ళ వివాహాలను ఆప లేదు, 
ఆపలేకపోయాడు. లారా భర్త సాల్‌ లాఫ్రాగ్‌ని ( ఇతడిలో నీగ్రో రక్తపుజీర 
ఉంది) (6 నీలో?! అని, “గొరిల్లా” అని ఎద్దేవగా అనే వాడు. శెనీని 
చేసుకొన్న చార్లెస్‌ లాంగ్వెట్‌నూ అతడు ఇష్టపడ లేదు. ఇద్దరు అల్టుళ్ళను. 
““మూర్చులు* అన్నాడు. 1882లో అతడు మరణించాడు. అంతకు కొద్ది 
వారాల ముందు జెనీ చనిపోయింది. ఎలినార్‌, భర్త (ప్రవర్తనతో విసిగి 
1898లో నల్లనుందు తిని ఆత్మహత్మ చేసు కొంది. తరవాత 13. 
సంవత్సరాలకు లారా ఆమె భర్త లాఫ్రాగలు ఆత్మహత్యా ఒడంబడిక 
చేసుకొని దానిని ఇద్దరూ అమలు జరిపారు. 


అతడు దోపిడికి గురి కావించిన మరో వ్యక్తి వారి పని మనిషి ఈమె 
పేరు హెలెన్‌ డీముత్‌. అయితే ఆమెను “లెంచెనో” అనే వారు. 1823లో 
పుట్టిన ఈమె జెనీ తల్లిగారింటిలో దాసీగా చేరింది. తరవాత జెనీ మార్క్‌ 
సంసారంలో, జెనీ కష్టాలను చూసి, ఆవాతల్లి 1845లో లెంచెన్‌ను 
బహూకరించింది. అప్పుటినుంచి ఆమె జీవితాంతం మార్క్‌ కుటుంబంతోనే 
ఉండి పోయింది. 1849-51లో ఆమె మార్క్‌కు ఉంపుడుగత్తెగా మారి. 
ఒకబిడ్డను కన్నది. మార్క్స్‌ ఏనాడు ఆమెకు జీతమిచ్చి ఎరుగడు. అయినా 
ఆమె వారిని వదల లేదు. మార్క్‌ - లెంచెన్స వ్యవహారం పసిగట్టిన 


కారల్‌ మార్‌ 19 


కారలమాంట తతా 


జెనీకి మార్క్‌ మీద ఉన్న ఆ కొద్ది (ప్రమ కొడి గట్టింది. “మా 
కష్టాలూ మేమూ కాక్క పైగా ఇదొకటి” అని జెనీ స్వీయచరిత్రలో 
వ్రాసుకొంది. 1851 జూన్‌ 23న, 28 డేన్‌స్రీట్‌లో లెంచెన్‌ బిడ్డను 
ప్రసవించింది. జనన మరణాల రిజిస్టరులో ఆ బిడ్డను హెన్రీ ఫెడరిక్‌ 
డనుత్‌గ నమోదు చేశారు. కాని, మార్క్స్‌ ఇదంతా ఒట్టి పుకారెనని కొట్టి 
వేశాడు. గొంతు పుట్టకురుపుతో ఎంగిల్స్‌ 5 ఆగష్టు 1895న చని 
సోయాడు. మాటాడ లేని ఆరోజుల్లో ఎంగిల్స్‌ “ఫెడ్‌ మార్క్స్‌ కొడుకు” 
అని పలకమిద వ్రాసి ఎలినార్‌కు చూపించాడు. 


వ్యక్తిగతంగా. ఏ బలహీనతలున్నా, ఏమీ చేసినా అని ప్రపంచం మీద 
అతడికి ఉన్న ప్రభావాన్ని ఏ వూత్రం తగ్గించలేక పోయాయి. 
ప్రపంచమానవాళి ఆశలకు ఊపిరి పోసిన వాని వ్యక్తిగత బలహీనతలను 


(ప్రపంచం శమిస్తుంది. 


తత్వం అనేది సామాజిక రోగం. విప్లవం దీనికి చరమగీతం. పాడుతుంది. 
అపుడు సమాజం ఆరోగ్యకరమైన పునాదులపై నిలబడుతుంది. ఇది 
తప్పకుండా జరిగి తీరుతుందని మార్క్స్‌ విశ్వసించాడు. ఎలా గంటే విప్లవం, 
తత్వాన్ని యథార్థం చేస్తుందనీ, రోగగ్రస్త సమాజంలో దార్శనికులు తమను 
ఓదార్ళుక "న్న హూతుత్వం, న్యాయుం, స్వేచ్చలనే శరాన్యాకృతంలనం 
యథార్దీకరిస్తుందని, యువ మార్క్స్‌ నిశ్వసంచాడు. మార్క్స్‌ పెద్దవాడైన 
తరవాత, “విప్లవం “మనుష్యులను వాస్తవ ప్రపంచాన్ని చూడగలిగే రీతిగా 
కళ్ళు తెరిపించడం ద్వారా తత్వాన్ని నాశనం చేస్తుందని” నమ్మాడు. కాని 
తత్వం తత్వంగానే మిగిలి పోయింది. 


(91 జనవరి మిసిమి 


జాన్‌ పాల్‌ సార్ర 


ఇరవయ్యన శతాబ్ది మధ్యకాలాన్ని ఒక ఊపు ఊపిన అస్తీత్వవాదాన్సి 
గురించి వినని వారు ఉండరు. ఎందుకంటే రెండన ప్రపంచ. యుద్ద? 
పూర్వపు (భవులు పటాపంచ లయ్యాయి. యుద్దం. “వురుభూని 
అనుభూతి (Waste Land Feeling) ని ప్రపంచానికి ఇచ్చింది. మాన; 
సమస్యల సరిష్కారానికి మనిషి ఇక ఏ మాత్రం ఆదర్శ రాజ్యా(౮1001ఇ 
ఇంద్రజాలాన్ని ఆశ్రయించ లేడు. తనలో తానే ఒక “న వీకృతార్జాన్ని! 
_ వెతుక్కోవాలి. ఈ బ్రతికి సమాధానంగానే అస్తిత్వవాదం రంగ ప్రవేశం 
చేసింది. పాత దర్శనాలు మార్గదర్శకాలు కావు. ఎలాగంటే వాటినిండా 
సార్వత్రికాలు, అమూర్త భావనలు, ఆదర్భ్శరాజ్యాలు తప్పు మరేమీ లేవు, 
వీచీతో విసిగి వేసారిన మానవునికి అస్తిత్వవాదం ఒక “కొత్త ఎరుకిను 
ఇచ్చింది. (“అస్తిత్వం - సారం కంటె ముందు - అంది. 


మరి ఏమిటి ఈ అస్తీత్వవాదం? ఎవరికి తోచిన సమాధానం వారు 
చెప్పారు. ఒక టోపీని పదిమంది ధరించిన తరువాత దాని ఆకృతి పది 
రకాలుగా మారినట్టే, అస్తిత్వ వాదం గూడా పదిమంది. చేతుల్లో పడి 
రూపాలు దాల్ఫింది. ఫలితంగా అస్తిత్వవాదానికి ఒక నిర్దిజ్ఞార్ధం లేకుండా 
పోయింది. అందుకే జాన్‌పాల్‌ సార్ర “అది ఒక కఠోర తత్త్వం, అది 
అందరికీ అందుబాటులో ఉండేది కాదు, తత్వశాస్త్రంలో విశేషకృషి చేసిన 
వారికే అది అర్థ మవుతుంది” అన్నాడు. 


మరి అలాంటప్పుడు అస్తిత్వ వాదాన్ని నిర్వచించడం అంత తేలికైన పని 
కాదు. ఎందుకంటే ముఖ్యంగా అస్తిత్వ వాదం రెండు రకాలుగా ఉంది: 
ఒకటి ఆస్తిక అస్తత్వ వాదం; దీని (ప్రధాన తాత్వికులు యాస్పర్స్‌, 
వూర్ప్సెట్‌లు. రెండో రకం అస్తిత్వనవాదం నాప్తిక అస్తిత్వవాదం; ఈ 
సంప్రదాయానికి చెందిన వారు హైడెగర్‌ (ఫ్రాన్స్‌ అస్తిత్వవాదులతో కలుపుకొని 
జాన్‌పాల్‌ సార. అయితే ఈ రెండు రకాల అస్తిత్వ వాదులు ఒక విషయం 
మీద మాత్రం అంగీకరించారు: ““ అస్తిత్వం సారం కంటె ముందు”. 


నాస్తిక అస్తిత్వవాద (ప్రముఖుడైన జాన్‌ పాల్‌ సార్ర ఈ శతాబ్దంలో మరే 


జాన పాల్‌ సార్ల. 21 
ఇతర దార్భనికుని కంటె గూడా ప్రపంచ జనాళి వైఖరిని, ముఖ్యంగా 
యువతను ప్రభావితం . చేశాడు. 


రసెల్‌ దృష్టిలో తత్త్వం ఆకాశంలో ఎంతో ఎత్తున ఉంటుంది. అందుకని 
దానిని మామూలు మనుషులు ఎవరూ అంత ఎత్తుకు ఎగిరి అందుకో 
లేరు. అందువల్ల దానిని రసెల్‌ లాంటి దార్భనికులు వడకట్టి చిన్నచిన్న 
మోతాదులలో నీరు కార్చిన రూపంలో వ్యాసాల ద్వారా; ప్రసంగాల ద్వారా 
మామూలు జనాళికి అంద జేయాలి. పానశాలల్లో, ఉన్నత పాఠశాలల్లో 
దర్శనాలను చర్చించి బోధించే ఫ్రాన్స్‌లో పుట్టిన జాన్‌ పాల్‌ సార్ర దృష్టి 
వేరు. ఎటువంటి తత్వాన్ని అయినా నాటకాలు, నవలలు ఇంకా ఇతర 
సాహిత్య ప్రక్రియల ద్వారా మామూలు జనానికి అందించ వచ్చు. అలాగే 
అతడు తత్వాన్ని ** ఉండడం - ఉండకపోవడం” (261086 and 
Nothingness) అనే తన దార్శనిక (గ్రంథం కంటె గూడా, తన నాటకాలు, 
నవలలు, కథానికల ద్వారా ప్రచారం చేశాడు. ఇవే అతడికి మంచి పేరు 
తెచ్చి పెట్టాయి. 


జాన్‌పాల్‌ సార 21జూన్‌ 1905లో పుట్టాడు. తల్లికి గారాల ముద్దుపట్టి, 
గారాబు బిడ్డ ఎలా తయారవ్వాలో అలాగే తయారయ్యాడు. అతడికి 15 
నెలల వయస్సులో తండ్రీ గతెంచాడు. తల్లి వురొకరిని - ఒక 
పారిశ్రామికవేత్తను - వివాహ మాడింది. తండ్రి మరుగుజ్జుతనం తప్ప అతడి 
నుంచి ఇతడికి సంక్రమించింది ఏమీ లేదు. 


తన జీవిత చరిత్ర “మాటలు (ord) అనే గ్రంథంలో, తనపై 
తండ్రి ప్రభావం ఏమీ లేదని అతడు తన తల్లి పడక గదిలో ఒక 
ఛాయా చిత్రం తప్పు అంత కంటె ఏమీ లేదని రాసు కొన్నాడు. 


ఎనిమిది సంవత్సరాలు వచ్చే దాక అతడికి తల్లి జుట్టు కత్తిరించ 
లేదు. ఆడపిల్ల జుట్టులా జుట్టు. అందుకే తల్లి అతడికి ఆడ పిల్లల 
బట్టులు వేసేది. అతడికి బాల్యం స్వర్గంలా గడచింది. అందరికీ వంగి 
లొంగి ఉండే తల్లి అతడికి అన్ని సేవలు చేసింది. “అందగాడని' మెచ్చు 
కొనేది. ఈ భావమే అతడి మనస్సులో నాటుకొంది. ఒకసారి, ఫ్లాబర్ట్‌ 
రాసిన “మదామ్‌ బోవరీ ని చదవడానికి తల్లిని అనువుతి కోరాడు. 


22 మేధావుల మెతకలు 
అప్తుడావా ఇలా అంది: “నా చిన్నారి ఈ వయస్సులోనే అంతటి 
పుస్తకాలు చదవితే పెద్దయిన తరువాత _ ఏమి చేస్తాడో???” “ఏం చేస్తాడు, 
వాటిని జీవిస్తాడు”, అన్నాడు సార్హ. ఇదంతా అతడు తన జీవిత చరిత్ర 
““మాటలుిలో రాసుక "న్నాడు. అతడి నాలుగో ఏట, కుడికంటు' లేచిన 
చిన్న గడ్డతో స్కూలులో చేరినప్పుడు కాని, తల్లి తన అందాన్ని గురించి 
చెప్పిన అసత్యాన్ని అతడు [గ్రహించ లేక పోయాడు. ఈ  అందవికారానికి 
పిల్లలంతా ఏడ్చించే వాళ్ళు. తన్న వాళ్ళు. ఈ అతల ఉకాలాని 
అధిగమించడానికి ఆడవాళ్ల వెంట పడవలసి వచ్చిందని అతడు తన War 
Diaries లో చెప్పు కొన్నాడు. 


విద్యారంగంలో బాగానే రాణించాడు. మంచి విద్యాలయాల్లో చదివాడు, 
పద్యాలు, నవలలు నాటకాలు, కథలు, పాటలు రాశాడు. పియానో 
వాయించాడు. మల్ల యుద్దం చేశాడు. జీవితంలో మొదటి అమ్మాయిని, 
సైమన్‌ జొలివాను చేర దీశాడు. ఈ అమ్మాయి పొడగరి. పొట్రివాడైన 
తనకు పొడగరి ఆడ వాళ్లంటే ఇష్టం. డిగ్రీ పరీక్షల్లో తప్పి, రెండవ 
సారి ఫస్టున వచ్చాడు. తరువాత ఇతడు చేర దీసిన రెండవ మహిళ, 
జీవితాంతం వివాహం లేకుండా ఇతడికి భార్యగా ఉన్న సైమాన్‌ డి బోవార్‌. 
ఈమె రెండో రాంక్‌లో వచ్చింది. రేమండ్‌ ఆరన్‌, పాల్‌ _ నిజాన్‌, సైమన్‌ 
డి బోవార్‌లు లాంటి మహామహులు అతడి సమకాలీనులు. అతడు స్కూలు 
మాస్తరుగా చేరాడు.. 


రాజకీయంగా అతడు ఏ సంప్రదాయానికీ చెందిన వాడు కాదు. 
బూర్జువాలను ద్వేషించే వాడే గాని మార్క్సిని కౌగిలించుకో లేదు. అయితే 
సానుభూతి పరుడే. మార్క్‌ని అసలతడు, అక్కడక్కడ ఏ కొద్దిగానో తప్పు, 
లోతుగా అధ్యయనం చేయ లేదు. 


1930లో అతడు గురువుగా ఉండగా విద్యార్దులకు పూర్తి స్వేచ్చ నిచ్చే 
వాడు. కావాలంటే విద్యార్దులు క్లాసుల్లో చొక్కాలు తీసి వేసి కూర్చో 
వచ్చు. సిగరెట్టు కాల్చవచ్చు. విద్యార్దులు ఏమైనా చేయ వచ్చు నోట్సు 
రాసుకోనక్కర లేదు. వ్యాసాలు సమర్పించ నక్కర లేదు. సార్ర సందేశం 
ఏమింటంటే, “వ్యక్తికి పూర్తి స్వేచ్చ ఉంది, అతడి కర్మలకు అతడే 
పూర్తిగా బాధ్యుడు”, ఇలాంటి భావనలతో ఈ రోజుల్లోనే తాత్విక 


జాన్‌ పాల్‌ స్మార్త 23 
సంబంధమైన ఒక నవల రూపు దిద్దు కొంబోంది. దానికతడు *విషల్లుతి 
(Melancholia) అని పేరు. పెడదా వమనకొన్నాడు. కాని దానికి పబ్లిషర్స్‌ 
“వికారంి (Nausea) అని ఆల్‌ పెట్టారు. ఈ సేరు ఎంతో 
బాగుండడంతో దీనినే అతడు ఖాయం చేశాడు. ఆ పుస్తకంలో అతనే 
నాయకుడనే విమర్శలు గూడా వున్నవి. 


యుద్దాతూూర్వ రాజకీయాకాశంలో ఇతడు మిణుకు మిణుకు నునే 
నక్షత్రమైన కాడు. అందుకని ఇతడు నాజీల దృష్టిలో పడ లేదు. అందుకని 
ఇతడు వారిని గురించి తీవ్రంగా నిందించ లేదు. యుద్ద ఖైదీగా విడుదలైన 
తరువాత తత్త్వశాగస్రాచార్యుడుగా చేరాడు. అ తరువాత 1945లో జర్మనీ 
ఆక్రవముణను గురించి ఒక వ్యాసంలో ఇలా అంటాడు; నేను ఇలా రాస్తే 
ప్రజలు. నన్నెలా అర్ధం చేసుకుంటారో తెలియదుగాని, జర్మనుల దారుణాలు 
సహించరానివే అయినా, అవి మాకు బాగా సరిపోయాయి.... వారి 
ఆక్రమణలో ఉన్నంత స్వేచ్చగా మేమెప్పుడూ లేము”, 


సిద్దాంతాలను వల్లెనేసేవాడే కాని కార్యశూరుడు కాడు. అతడు నమ్మిన 
ఆదార్భాలను ఆచరణలో పెడితే నాజీ సైన్యం రైళ్ళను పేర్చి ఉండవలసింది. 
కాని అతడు ఆ పని చేయ లేదు. అతడి దర్శనం క్రియాశీలకం. 
ఎలాగంటే “ఒక మనిషి శీలాన్ని, అర్జాన్ని న్నిర్ణయించెవి అతడి కర్మలు 
(చేష్టలు) కాని అతడ శుష్క ఆదర్భాలు, దృకృథాలు, మాటలు ' కావు”. 
అని అతడే చెపు కొన్నాడు. దవానాధిపత్యాలకు ఇతడు వ్యతిరేకి. 
మరిలాంటి వాడు యూదుల అణచివేతకు ఎదురాడ లేదు. వారి గురించి 
సానుభూతితో ఒక వూట రాము లేదు. బదులుగా నాటకాలు 
రాసుకొంటూ కూర్చొన్నాడు. 


అతడి ముఖ్య దార్భానిక (గ్రంథం * ఉండడం, ఉండక పోవడంి 
(Being and Nothingness) 1942-43లో విరచితమైంది. చలిరాత్రులు, 
ఏకబిగిని నాలుగు గంటలు రాసేవాడు, ‘Cafe Flore' లో కూర్చొని, 
పాల టీ త్రాగుతూ. ఇది 722 పుటల సుదీర్ర (గ్రంథం. పేజీల నిండా 
మసాలా వాక్యాలు. అందులో కొంతవరకు మొత్తంమీద . రంధధ్రాన్వేషణం 
జరిగితే మరి కొంత వరకు గుదా న్వేషణం. “ ఇటలీ శైలిలో రతి 
చేయడం ఎలా? అనే విషయాల మీద పరిశోధన సాగింది” అని 


24 మేథావుల మెతకలు 
1983లో (ప్రచురితమైన ఉత్తరాలలో ఉంది. ఇది గప్ప దార్శనిక (గ్రంథమే, 
అయినా అతడికి పేరు తెచ్చి పెట్టింది మాత్రం నాటక రంగం. అతడి 
నాటకాలు; ఇని ధనాన్ని కూడా ఆర్హంచి పెట్టాయి. ఈ నాటకాల్లో 
ముఖ్యమైంది, “బయటికి దారి కాదు* (No Ex) అనే నాటకం. ఇది 
27 మే 1944న ప్రారంభమైంది. ఇందులో ముగ్గురు వ్యక్తులు ఒక గదిలో 
కూచొని వుంటారు. ఈ గది నరకానికి అనుబంధంగా ఉంటుంది. ఈ 
నాటకాన్ని రెండు స్థాయిలలో చూడాలి. ఒక స్థాయిలో ఇది మానవ నీలం 
మీద వ్యాఖ్యానం. ఆ వ్యాఖ్యాన సందేశం ఏమిటంటే, “మనమూ మన 
సంస్కృతి తప్ప మిగతా జనం, జాతులు సంస్కృతులూ అన్నీ నరక 
సదృశ్యాలే”, ఇహ రెండన స్థాయిలో ఈ నాటకం, హైడెగర్‌ను సమూలంగా 
పరివర్తితం చేసి క్రియాశీలతను, నర్మగర్భంగా ధిక్కారాన్ని ప్రబోధిస్తుంది. 
ఈ నాటకానికి అటు విమర్శకుల నుంచి సామాజికుల నుంచి బహుళ 
ఆదరణ లభించింది. (ఫ్రాన్స్‌ స్వరయుగాన్ని ఆవిష్కరించిన: సాంస్కృతిక 
సంఘటనగా దానిని అభివర్ణించారు. (ఫెంచి ప్రభుత్వపు అత్యున్నత 
పురస్కారాన్ని పొందాడు కూడా! 





“అస్తిత్వవాదం' పదాన్ని నిర్వచించ మన్నప్పుడు సార్ర “అస్తిత్వ వాదమా? 
అదేమిటో నాకు తెలియదే? అన్నాడు. “నా తత్త్వం “అస్తిత్వ దర్శనం”” 
(philosophy of existence) అసలు ఈ  **అప్తిత్వ వాదం”? 
(Existentialism) అనే పదాన్ని పత్రికల వాళ్ళు సృష్టించినట్టు కనిపిస్తున్నది”. 
తరవాత తరవాత సార్హ ఈ పదాన్నే స్వీకరించాడు. ఆ తరువాత అతడిచ్చిన 
ఒక ఉపన్యాసానికి *అస్తిత్వవాదం ఒక మానవవాదం? (5(15160/141,5గ is 
a Humanism) అని పేరు పెట్టాడు. ఈ ఉపన్యాసం తరువాత. 
(గంథస్టమైెంది. అందులో అతడు అస్తిత్వవాదాన్ని ఇలా నివరించాడు. 
“మనిషిని అతడు చేసిన కర్మల (పనుల) ఆధారంగా, అస్తిత్వవాదం. 
నిర్వచిస్తుంది. అతడ ఆశలు, ఆశంసలు కర్మలోనే ఉన్నాయి. మానవుని 
బ్రతుకును సంభాన్యం చేస్కే సాధ్యం చేసే ఒకే వస్తువు కర్మ అందువలన. 
మనిషి తనను తన జీవితానికి అంకితం చేసు కొంటాడు. ఆవిధంగా 
అంకితం చేసు కొన్న మానవుడు, దాని ఆధారంగా తన ప్రతిమను. 
(సారాన్ని) తయారించు కొంటాడు. దీనికి వెలుపల, ఆవల వురేమీ 
లేదు”. 1945 తరువాతి ఐరోపావాసి “నూతన అస్తిత్వ. వ్యక్తిగా “అతడు 


జాన పాల్‌ సార 25 


uc ues 


సకాంతంగా, ఏ కారణం లేకుండా ఉన్నాడు”. ““ మనిషికి స్వేచ్చనుంచి 

విముక్తి లేదు” అనడంలో సార్ర ఉద్దేశం ఇదే. ఈ తారక మంత్రం, 

యుద్దానంతర నవతరాన్ని ముఖ్యంగా యువతను - అన్ని రకాల, వర్తాల 

వారిని - ఏకాంతులను, ఉదారులను, నిష్టరులను, ఒక వూదిరి 

దౌర్తన్యవాదులను, విశిష్ట జన య. - అందరిని ఆకర్షించింది. 
6౬ NO- Ba 


ఆయనకు పత్రికలు ఎస్తుత విశిష్ట Bat కల్పించాయి, అయితే 
అతడిపై దాడి చేసిన పగ్రకలూ లేక పోలేదు. ఒక కాథలిక్‌ దినపత్రిక 
అతడిని విమర్శిస్తూ, *పద్దెనిమిదన శతాబ్ది హేతువాదం కంటే పందొమ్మిదవ 
శతాబ్ది సకారాత్మకవాదం కంటె అస్తిత్వకవాదం దుర్మార్గమైంది''? అంది. స్టాలిన్‌ 
సాంస్కృతిక రాయబారి ఫెడయేన్‌ (Fede) సార్రని ““టైప్రైైటర్‌తో ఉః 
నక్కి” * ఊటకలంతో ఉన్న సివంగి” అని వర్ణించాడు. ఎవరు ఎమన్నా 
ఎన్ని పేర్లు పెట్టినా అతడి పేరు, ఇనుమడించిందే కాని తరగ లేద 
"Les Temps Moderns" ఒక సంచికలో ఇలా రాసింది; “ఫ్రాన్స్‌ చితి! 
చితికి పతనమైంది. అది మిగిల్సిందీ, వారసత్వంగా ఇచ్చింది. ఫ్యాషన్తను 
సాహిత్యాన్ని మాత్రమే; కాని అస్తిత్వవాదం ఫ్రాన్స్‌ ప్రతిష్టను ఇనుమడింప 
జేసి శీణయుగంలో వ్యక్తిత్వాన్ని నిలబెట్టడానికి వచ్చింది. సార్రను 
అనుకరించడం, అనుసరించడమంటే దేశభక్తిని ప్రదర్శించడమే”. అస్తిత్వవాదం 
చదువు కొనేది కాదు. అనుభవైక వేద్యం మాత్రమే! దానిని వివరించ వలను 
పడదు. జీవించ వలసిందే. లక్షలాది యువతకు సార్ర ఆధ్యాత్మిక 
నాయకుడయ్యాడు. __ రం అ 

25 =రుర్‌ి NE : 

1905లో పుట్టిన సైమన్‌ డి బోవార్‌ (SiIMone de Beauvoir) 
1925ల నుంచే సార్రకు చేరు వైంది. ఆవిడ చాలా తెలివైంది; మంచి 
రచయిత్రి. సాంకేతికంగా చూస్తే తత్వశాస్త్ర స్త్రంలో సార్రకంటేె ఆవిడే దిట్ట. 
పారిస్‌ విశ్వవిద్యాలయంలో మంచి పేరు. మోసిన తత్త్వశాస్త్ర విద్యార్థిని. 
మొదటిగా సార్ర ఈమెను చేర దీసినప్తుడు, “నేటి నుంచి నిన్ను నా 
రెక్కల క్రింద పొదుగుతాను”, అన్నాడు. ఈ పొదుగుడు, ఆమెకు సుఖాసుఖ 
మిశ్రమాన్నే ఇచ్చింది గాని పూర్తి సంతోషాన్ని ఇవ్వలేక పోయింది. ఈమె 
అతనికి జీవితాంతం ఉంపుడుగత్తె, భార్య (వివాహం లేకుండా), వంటుగత్తె, 
పనిమనిషి మానేజరు, సంరక్షకురాలు, నర్చ్‌ అ అన్నీ తానే అయింది. 





26 మేధావుల మెతకలు 
. అయితే. అతడికి ఆమె మీద, ఆమెకు అతడిమీద ఎలాంటి చట్టపరమైన 
అధికారాలు, హక్కులు లేవు. ఈమె అతడిని కలిసిన దగ్గరనుంచి 





అతడికి బానిస అయింది. హీ పుట్టుకతోనే స్త్ర కాదు ఆమె అలా 
మలచబడ్డది” అనే వాక్యంతో మొదలైన రెండో లింగం? (560004 59 
అనే గ్రంథం రాసిన బోవార్‌ (స్త్రీ నిమోచనోద్యమానికి ఆద్యురాలైన 
బోవార్‌, నిజంగా నిజ జీవితంలో ఈ ఆశయాలకు తిలోదకాలిచ్చి, 
మోసపూరిత జీవితాన్ని, సార్ర దోపిడికి గురికావడాన్ని, ఎన్నుకొన్న దంటే 
ఆమె చిత్తశుద్దిని మనం శంకించాలి. ఆమెను ఎలా అర్ధం చేసుకోవాలి? 
సార్ర ఆమెను ఎలా లొంగదీసుకొంది ఎక్కడా చెప్పుడు. పోనీ ఆమె 
అయినా వారిద్దరి మధ్య సంబంధాన్ని గురించి నిజాయితీతో చెబుతుందా. 
అంటే అదీ లేదు. మొతానికి వారి మధ్య సంబంధం లైంగికమే అయినా, 
ఆమె అతడికి బానిస కావడానికి కారణం మాత్రం అది కాదు. అది 
బౌద్దికం; ఎందుకంటె అతడికి ఇతర (స్త్రీలు ఎన్వరూ దొరక నప్పుడే 
అతడు ఆమె వంక చూసే వాడు. అసలతడు ఆడవాళ్లను జయించ వలసిన, 
ఆక్రమించనలసిన వస్తువులుగా భావించిన మగ దురభిమాని. అతడికి మగవాళ్ళ 
కంటే ఆడవాళ్ళంటేనే ఎక్కువ ఇష్టం. వారితోనే మాటాడే వాడు. కాలం. 
గడిపే వాడు. “రేమండ్‌ ఆరన్‌తో తత్త్వం మీద మాటాడడం కంచె 
ఆడవాళ్లతో తీపి గుసగుసలు ఇష్టం” అని తన War dIarIes లో 
రాసుక్‌ "న్నాడు. ఇందులోనే ఇంకా ఇలా రాశాడు: “ఆడవాళ్ళను అడని 
జంతువును ముచ్చిక చేసుకొన్నట్లు చేసుకోవాలి. కాని ఇలా చేయడం 
ఎందుకంటే ఆమెను ఆటవికత నుంచి మానవ దశకు లేవనెత్తడానికే”. 


అతడు బోవార్‌కు 'మరులు గొలిపి, (పీమాయణంలోకి దించి నప్పుడు 
ఆమెతో చాలా సపష్టంగా చెపాడు తనకు చాలా మంది అమ్మాయిలతో 
పడుకోవాలని ఉందని. ఇందుకు ఆవిడా సమ్మతించింది. అసలు అతడి 
ఉద్దేశంలో" ప్రేమ రెండు రకాలు: ఒకటి అసలు ప్రేమ లేదా ఆవశ్యక 
(పీమ; రెండవది అంచు (ప్రేమ (అనుషంగిక (పీమ). ఈ రెండన రకం 
(ప్రేమ క్రిందకు వచ్చే వాళ్ళంతా అంచుమీది ఆడవాళ్ళు. కాని బోవార్‌ ఈ 
కోవకు. చెందదు. మొదటి రకం (పీమకే చెందుతుంది. అనసరమనుకొంటే 
ఆమె కూడా పైపై తిరుగుళ్ళు తిరగవచ్చు నన్నాడు. ఆమె ఈనన." 
“'చాందసులు? (The. Mandarins = పాత పద్దతులను వీడని వారు) 


జాన్‌ పాల్‌ స్మార్త 27 
అనే నవలలో తానెలా ఆర్థర్‌ కోజ్ణర్‌ను మరులు గొలిపి విమోహితుణ్ణి 


చేసిందీ వర్ణించింది. ఆ వర్ణనను చూసి సార్ర నవ్వాడు. ఆవిడ మరొక 
అంచు ప్రేమికుడు అమెరికన్‌ నవలాకారుడు నెల్బన్‌ అఆల్లిన్‌. ఇతడితో 
సంబంధాన్ని, అదే నవలలో వర్షిసూ, అతనిని మారు “పేరుతో పేర్కొంది. 
అయినా అతడు ఒక ఇంటర్వ్యూలో ఇలా ఉల్తేఫించడంపై, తన ఆ(గ్రహాన్ని 
వెలి బుచ్చాడు. ఆమె అంతటితో ఊరుకోక ‘The Prime of Life' 
అనే తన స్వీయ చరిత్ర రెండవ సంపుటంలో అతని గురించి అతని 
పేరు. పెట్టి రాయడవేం కాక, ధృవప[త్రంగా అతడి (పేను లేఖనే 
ఉటంకించింది. ఈ సంగతులను ఆల్లిన్‌ ఒప్పుకొంటూనే ఇలా అన్నాడు: 
“(పము లేఖలను ఎవరైనా. రహస్యంగా అట్టిపెట్టు కొంటారు. ప్రపంచంలో 
నేను ఎన్నో వేశ్యావాటికల్లో విహరించాను. అక్కడ ఆడవాళ్ళంతా - అది 
ఇండియా కానివ్వండి కొరియా కానివ్వండి - తలుపులు మూసారు. కాని 
ఇదెక్కడి ఆడదో తలుపులు బార్లగా తెరిచి అందరిని చూద్దురుగాని రమ్మని 
_ఆహ్వోనిస్తుంది”'. ఈ విషయాలు ఇంటర్వ్యూలో చెప్పు, అదే రాత్రి 
గుండెపోటుతో అతడు మరణించాడు. 


ఆమె ఎంత “అసలు (ప్రేమికురాలైనా”! సారర్ర తన అంచు 
ప్రేమలను గురించి రాసిన ఉత్తరాలను భరించడం కష్టం. letters an 
castore 'లో ఇలా ఉంది; “ఇదే మొదటిసారి నేను ఒక నల్లజుత్తు 
అమ్మాయితో పడుకోవడం. ఆ అమ్మాయి జుత్తు గమ్మత్తుగా ఉంది. ఆమె 
శరీరం నుంచి ఏదో వరులు గొలిపే వాసన. వెన్నుపూస చివర 
జుట్టుకుచ్చు. తెల్లగ నిగనిగలాడే శరీరం. ఊదే బూర (సంగీత వాయిద్యం) 
లాంటి సుడులు విచ్చుకొనే నాలుకు నా గొంతులోకి వెళ్ళిరది?” ఈ 
వర్షనను బోవార్‌ ఎలా భరించిందో? 


సార్రకు అనేకమంది అమ్మాయిలతో సంబంధా లుండేని. అయితే 
వీటిని అన్నింటిని బోవార్‌ సమదృష్టితో చూడ లేక పోయింది. మారెనిలీ 
అనే ఆమెను అసహించుకొనేది. అంతకంటే ఒల్లాను ద్వేషించింది. ఆ 
తరువాత వరసలో ఓల్లా సోదరి బోవార్‌ శిష్యురాలు అయిన వాండా 
సార్ర ఉంపుడు గత్తె అయింది. బోవార్‌ సర్హుకోక చేయ గలిగింది ఏమీ 
లేదు. ఎపుడూ త్రికోణ సంబంధం. అతడు, ఆమె మరో ఉంపుడు 


28 మేథావుల మెతకలు 
mm నా పనస తావ మ ల మ ల్‌ 


గత్తె. ఈ అమ్మాయి అతడికిగాని ఆమెకుగాని శిష్యురాలై ఉంటుంది. 


1940ల నాటికి సార్ర తన శిష్యురాళ్ళను చెడ గొడుతున్నాడన్న సేరు 
మారు మోగిపోయింది. రాబర్ట్‌ ఫ్రాన్సిస్‌ ఇలా రాశాడు: “మాకందరికీ 
సార్ర ఏమిటో తెలుసు. అతడు తన శిష్యురాళ్ళ లోదుస్తు (౮౧6౪ 
Wear) లను అధ్యయనం చేసే ఐబత్ర_దార్భనికాచార్యుడు??. బోవార్‌ కూడా 
అధ్యాపకురాలు కావడం, ఆవిడ దగ్గర చదివే ఆడపిల్లలు కావలసినంత మంది 
ఉండడంతో వారిలో ఎక్కువ మందికి సార్ర మరులు గొలిపాడు. అతడి 
కామానికి గురయ్యారు. ఒక విధంగా ఆమె వారిని ప్రోత్సహించి తార్పుడుగత్తె 
పొత్రను నిర్వహించింది. ఆమె తార్చిన వాళ్ళల్లో రష్యన్‌ ప్రవాసుల అమ్మాయి. 
నటాలి ఒకతె. బోవార్‌కు నచ్చిన, మెచ్చిన శిష్యురాలు ఈమె. ఈ 
అమ్మాయి తలిదండ్రులు బోవార్‌పై కేసు పెట్టారు. స్నేహితులు జోక్యం 
చేసుకొని కేసును ఉపసంహరింప జేశారు. కాని ఫ్రాన్స్‌లో వ ఆమె 
చదువు చెప్పకుండా వైసెన్ఫు రద్దు చేశారు. 


సార్ర వయస్సు పెరిగిన కొలది 17,16 సంవత్సరాల పడుచులు 
కానలసి వచ్చారు. య్‌ అమ్మాయిలను తాను చట్టపరమైన అర్ధంలో దత్తు 
చేసు కొంటు న్నాననేవాడు. అతడు బోవార్‌కు చెసే ప్పేవన్నీ క. ఒక 
అమ్మాయితో తాను విసిగి పోయానని బోవార్‌కు చెప్పాడంటే, 'అతడు 
ఆమెను వివాహ మాడడానికి రహస్య ప్రతిపాదన చేస్తున్నాడన్న మాట. 
1940-48ప్రాంతంలో బోరిస్‌ వియాన్‌ భార్య, తేనె రంగు అమ్మాయి. 
మైఖిలి, అందమైన ఓల్లా సోదరి వాండా, నటి ఎవిలిన్‌రే ( ఈమె కోసం 
తన చివరి నాటకంలో ఒక పాత్ర రాశాడు, పదిహేడు సంవత్సరాల అర్టెటీ 
( ఈమెనే బోవార్‌ అతిగా ద్వేషించింది. ఈమెనే సార్ర చివరకు దత్తు 
చేసుకొందీ), [గ్రీకు యువతి హెతీన్‌ ల్లాసిథియోటకిస్‌ - వీరందరినీ తన 
జనానాలో చేర్చు క "న్నాడు. ఒకరికి తెలియ కుండా ఒకరిని అందరినీ 
మోసగించాడు. 


ఇక ఆడవాళ్ళ గొడవ వదిలేస్తే, మగవాళ్లతో అతడికి పెద్దగా పడేది 
కాదు. ముఖ్యంగా తనతో సరిసమానులైన మేధావులతో అసలే పడేది కాదు. 
అసలు రహాస్యం ఏమిటంటే, ఈ మేధావులు ఎప్పుడైనా అతడి వాదనలను 
తేలికగా అలనోకగా, ఊదివేయ గలరు. ఉదాహరణకు రేమండ్‌ ఆరన్‌, ఆర్టర్‌' 


జాన పాల్‌ స్మార్త 29 
కోజ్బర్‌ మెర్గొపాంటీ, ఆల్బర్ట్‌ కాము (Albert camus) మొదలైన 
మేధావులతో ఎవరితోనూ పడేది కాదు. మరో కారణం ఇతడికి రాజకీయంగా 
స్తష్ట్ర స్రీర దృష్టి అంటూ ఒకటి లేదు. ఆరర్‌ కోజ్ఞర్‌ లాంటి వారు 
ఒక _విసృస్లరాజకీయ దృష్టితో ఎత తన “ఒకరి బలపరుస్తుంచే, ఇతడు 
ఎప్పుడైనా, ఎవరినైనా బలపరచ గలిగే వాడు. ఇతడు మార్మిస్టు కాదు. 
ఎలాగంటే మార్కిజం ఇతడు చెప్పే వ్యక్తి స్వేచ్చకు వ్యతిరేకం; అయినా, 
1940లో ఆరన్‌, కోజ్ణర్‌లు కమ్యూనిజాన్ని ఖండిస్తుంచే, ఇతడా పని చేయ 
లేక పోయాడు. వారిద్దరితో ఇతడికి గల తగవుకు ఇదో కారణం. 


1952 నాటికి అతడు సంధిగ్హావప్ట నుంచి ఒక. నిర్ణయానికి తఆమిలి 
ఒక కొలిక్కి వచ్చాడు. కమ్యూనిస్టు పార్షీని బలపరచాలనే ఒక నిర్ణయానికి 
వచ్చాడు. ఒక ప్రక్క స్టాలిన్‌ నేరాలన్నీ బహిర్గతం అవుతు న్నప్పుడు, మరో 
ప్రక్క వామపక్ష మేధావులంతా కమ్యూనిస్టు పార్టీనుంచి బయటికి వస్తున్న 
తరుణంలో కమ్యూనిస్టు పార్టీని సమర్రించడ మంటే, తల క్రింద, కాళ్ళు 
పైన. పెట్టి నడవడమే. స్టాలిన్‌ క్యాంపులను గురించి అతడు నోరు మెదప 
లేదు. “మానవునికి స్వేచ్చనుంచి విముక్తి లేదు?” అనే తన. సిద్దాంతం 
నుంచి స్టాలిన్‌ క్యాంపులను- ఎలా సమర్థిస్తాడు? అందుకనే నెమ్మదిగా జారు 
కొన్నాడు. “మేము పార్టీ సభ్యులంకాము గనుక వారి .తగవులను గురించి, 
వారి వ్యవస్థ స్వభావం గురించి ఏమీ  మాటాడంి”. 


1954లో రష్యా పర్యటన నుంచి తిరిగి వచ్చాక, ఒక ఇంటర్వ్యూ 
ఇచ్చాడు. ఇదొక గొప్పు ఇంటర్వ్యూ. పాశ్చాత్య మేధావి అయిన బెర్నాడ్‌ 
షా 1930లో రష్యా సర్యటనానంతరం ఇచ్చిన ఇంటర్వ్యూ తర్వాత ఇదే 
గొపు ఇంటర్వ్యూ. అందులో సార్ర ఇలా అంటాడు; “సోవియట్‌ 
ప్రజలు యాత్రలు చేయరు; కారణం వారిని ఎవరో ఆపడం కాదు. వారు 
తను అద్భుత దేశాన్ని వదలి బయటికి రానిచ్చగించరు. అక్కడి పౌరులు 
రష్యాను విమర్శిస్తారు కూడా. మనం ఇక్కడ మనదేశాన్ని విమర్శించే కంటె 
ఎక్కువగానే విమర్శిస్తారు. రష్యాలో విమర్శకు పూర్తి స్వేచ్చ ఉంది.” 


తరువాత చాల సంవత్సరాలకు ఆ ఇంటర్వ్యూలో తాను చెప్పినదంతా 
అబద్దవేనని చెప్పాడు. సన్నివేశాలు (Situations) అనే (గ్రంథంలో 
41954లోనా రష్యా యాత్రానుభవాల గురించి అబద్దం చెప్పాను. వాస్తవానికి 


హ్‌ మేధావుల మెతకలు 
అబద్దనునే మాట ఘాటైన పదమే కావచ్చు. నేనొక వ్యాసం వ్రాశాను. 
అందులో రష్యా గురించి నేను నమ్మని అనేక స్నేహ పూర్వక విషయాలు 
చెప్పాను. అలా ఎందుకు చెప్పానంటే, ఇంటికి తిరిగి రాగానే అతిధులను 
గురించి చెడుగా మాట్లాడలేము గదా. ఇదొక కారణం. మరో కారణం, 
నిజంగా నౌ భావాలకు రష్యాకు మధ్య సంబంధాలలో నేనెక్కడ ఉన్నానో 
నాకే తెలియదు”. 





జాన్‌పాల్‌ సార్ర మాటలవాడే కాని చేతల వాడు కాదు. అందుకే నేమా 
తన ఆత్మకథను “మాటలు (Words) అని పేరు పెట్టుకొన్నాడు. అతను 
ఎపుడూ ఒక మాట మాత్రం నిలబెట్టు క "న్నాడు. అదేమిటంటే రోజుకు 
ఒక పంక్తయినా రాయకుండా నిద్ర పోరాదు. ఒక పంక్తికేం కర్మ రోజుకు 
10,000ల పదాలు రాసే వాడు. విపరీతంగా రాసిన మాట నిజం. 
అందులో ఎక్కువ భాగం గుణహీనం'* అయింది. పరిమాణమే కాని గుణం 
ప్రధానం కాడు అతడికి; పేజీలు నింపడం కావాలి. 1940లో బోవార్‌కు 
రాసిన ఒక ఉత్తరంలో “పరిమాణాన్ని గుణంగా ఎంచాను! అన్నాడు. 


ప్లాబర్ట్‌ మీద అతడు రాసిన (గంథం మూడు సంపుటాల్లో - 2802 
పుటలు అయింది. ఇందులో ఎక్కువభాగం అపఠనీయం. నా దగ్గర ఉన్న 
సరుకు నంతా సాహిత్యంలోకి చొప్పించాను. మతం లేని లోటును 


సాహిత్యం పూడుస్తుంది. మాటలు జీవితం, మాటలు మాటలు, మాటలు 
మాటల మూటలు మాటలే (పపంచం, మాటలు (పదాలు) కేవలం 
అక్షర సంయోగాలు కావు, అర్థాలు కావు. అంతకంటె ఎక్కువైనవి. అవి 
సజీవ వస్తువులు. పదాల మార్మికత నాకు అనుభవంలోకి వచ్చింది. కొంచెం 
కొంచెంగా నాస్తికత్వం, అంతటిని తినివేసింది. నేను నా రాతను 
లౌకికీకరించానా. అవిశ్వాసిగా భాషకు అర్హవేంమిటో తెలుసుకోవలసిన 
అవసరంతో పదాలను చేరాను. నన్ను నేను అనుప్రయుక్తం చేసు కొన్నాను. 
కాన నా యెదుట ఒక స్వప్నం - మరణాన్ని, ఒక సంతోషకర కౌర్యాన్ని, 
ఒక సాతత్య దురాకర్షణ కార్యాన్ని వాసన పట్టాను”, అని. అప్రచురిత 
రాత ప్రతులలో రాసుకొన్నాడు. దీనికి అర్దం ఏమిటి? అర్థం లేని రాతలు. 
జాన్‌సన్‌ ఒకసారి ఫ్రెంచివాళ్లను గురించి ఒకమాట అన్నాడు: “(ఫెంచి వాడు 
ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతూ ఉండవలసిందే, ఆ మాటాడే దేమిటో 
అతడికి తెలిసినా తెలియక పోయినా. 


జాన పాల్‌ సార 


(ర్త 31 

ఒకసారి 1958-59లలో (ఫాయిడ్‌ పీద పినినా తీయడానికి 
జాన్‌పాల్‌ సార్ర, జాన్‌ హాస్తన్‌లు కలిసీ స్క్రిప్టు రాస్తున్నారు. ఆ శాన్‌ నుట 
సార్ర వచ్చి హాస్టన్‌తో ఐర్హండ్‌లో ఉన్నాడు. సార్రమీద హాస్టన్‌కు ఏర్పడిన 
అభిప్రాయాలను హాస్టన్‌ తన “An Open Book అనే గ్రంథంలో 
రాశాడు: “అతడి ముఖ్య లక్షణం ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతూ 
ఉండడం. అతడితో సంభాషించడం అంటూ ఉండదు; ఎందుకంటె అతడు 
నిన్ను మాటాడ నీయడు. అసలతడు మాటాడడం ఆపితే గద. వుధ్యలో 
నీవు అతనిని ఆప లేవు. శ్వాస తీసుకోవడానికైనా ఆపుతా డేమోనని నీవు 
ఎదురు చూడాలి. కాని అతడు శ్వాస తీసుకోడే. పదాలు వరదలా పొర్లి 
వస్తాయి”. గమ్మత్తు ఏమిటంటే సార్ర తను మాటాడే దానికి తానే నోట్లు 
రాసుకోవడాన్ని చూసి హాస్టన్‌ ఆశ్చర్య పోయాడు. ఒకసారి మధ్యలో హాస్షన్‌ 
ఏదో పనిమీద బయటికి వెళ్ళాడు. తరువాత కాసేపటికి తిరిగివచ్చి చూస్తే 
అతడు ఇంకా మాటాడుతూనే ఉన్నాడు. 


ఇదే కాకపోయినా ఇలాంటిదే మరొక సంఘటన జరిగింది. సార్రని 
మాటాడ వలసిందని జాన్‌వాల్‌, 001666 of Philosophy లో ఉపన్యాసం 
ఏర్పాటు చేశాడు. ఆ ఉపన్యాసంలో అతడు తన రాతప్రతిని తెరిచి 
యాంత్రికంగా, ఎవరో తరుము కొస్తున్నట్లుగా గంట నలభై ఐదు నిమిషాలు 
కళ్ళెత్తకుండా చదువుకు పోయాడు. హాలు కిక్కిరిసి ఉండడంతో కొందరు 
క్రిందపడి పోయారు. ఇది అతడు గవునించ కుండానే చదువుకు 
సోతున్నాడు. చివరకు గత్యంతరం లేక జాన్‌వాల్‌ సార్రకు ఆపమని సంజ్ఞ 
చేశాడు. వెంటనే సార్ర్ర మాట పలుకూ లేకుండా, కాగితాలు చుట్టుకొని 
బయటకు విస విస నడిచి పోయాడు. 


సార్రకు సంపాదన లోటు ఏమీ లేదు. డబ్బు విపరీతంగానే వచ్చేది. 
అయితే అతని చేతి వేళ్ళ మధ్య సందు లుండేవి. వాటి గుండా అది 
నీళ్ళలా జారి పోయేది. అందుకే అతడు “ధనానికి చచ్చి పోయే లక్షణం 
వుంది. అది నా వేళ్ళ మధ్య జారిపోతే అంతర్జానం అవుతూ ఉంటే 
ఎంతో అందంగా ఉంటుంది. అలా జరగడం నాకెంతో ఇష్టం”, అని 
War Diaries లో రాసుకున్నాడు. ఇతడు డబ్బు విషయంలో మాత్రం 
ఇతర మేధావులు లాంటి వాడు కాదు. మంచి దాతృ హృదయం కలవాడు. 


32 మేధావుల మెతకల 
మంచి కార్యక్రమాలకు ఉదారంగా డబ్బిచ్చే వాడు. అసలు తనకు డబ్బులో 
పని అంటూ ఉండ గూడదనే వాడు. అయితే మరి అది లేనిదే ఏమి 
జరగదు. ఒక్క ప్రక్క విపరీత దాతృత్వంతో అప్పుల్లో పడేవాడు. మరో 
ప్రక్క ఆదాయపు పన్నుల వారు. ఇతడికీ తెలియకుండానే తల్లీ షన్నులు 
చెల్లిస్తుండేది. ఒకసారి అయితే ఒక కొత్త చెప్పుల జత కొనుక్కోవడాని! 
(9 ౨ అరి 

కూడా, డబ్బులు లేనని బాధ పడ్డాడు. 





తౌగుడు, (స్త్రీలు అతడి ఆరోగ్యాన్ని హరించి వేశాయి. ముసలితనం 
ముందుగానే వచ్చేసింది. బోవార్‌ తన “సార్రకు వీడ్కోలు” అనే గ్రంథంలో 
అతడి చివరి సంవత్సరాలను కడు నిష్టరంగా వర్తించింది. అతడి 
నిగ్రహరాహిత్యం, అమ్మాయిలు తన కనుగప్పి అతడికి విస్కీ సీసాలు 
అందించడం, దాని మూలంగా ఎక్కువైన తాగుడు, అతని మనస్సులో 
మిగిలిన భాగంపై అధికారం కోసం పోరాటం - ఇవన్నీ 15 ఏప్రిల్‌ 
1980న అతడి మరణంతో ఊరట చెందాయి. ఊపీరి పీల్ళుకొన్నాయి.. 
అతడి శవాన్ని కాటికి తీసుకు పోయేటప్పుడు, ఏభైవేల మంది దానిని 
అనుసరించారు. జనం చెట్లపైకి గూడా ఎక్కారు. 


1965లో రహస్యంగా ఆర్లెటీని కూతురుగా దత్తత తీసుకున్నాడు, 
ఆ కారణాన అతడి మరణానంతరం అతడి ఆస్తికంతటికి - సాహితీ ఆస్తికి 


కూడా - ఆమె ఉత్తరాధికారిణి అయింది. చివరిసారిగా ఈ విధంగా 


బోవార్‌ నమ్మక [ద్రోహానికి గురయింది. తరువాత ఆమె ఐదు సంవత్సరాలే 
జీవించింది. 


కఅరచు ప్రేమ అసలు (ప్రేమను. జయించింది. 


ఈ ఫిబ్రవరి మిసీమి) 


బెర్హాండ రసెల్‌ 


నురో అవకాశం ఇస్తే, ఇదే జీవితాన్ని తిరిగి గడపడానికి నివు 
ఇష్టపడతావా, అని ప్రశ్నిస్తే నీ సమాధానం ఏమిటి? ఇంతకంటే మంచి 
జీవితం కావాలని అడుగుతావు. . మరి రసెల్‌ “నన్ను ముంచెత్తి మునకలు 
వేయించిన మూడు మహాబలోపేతమైన మోహాలు నా జీవితాన్ని తీర్చిదిద్దాయి. 
జీననలాలస, జ్ఞానాన్వేషణ, మానవాళి వ్యథకు నాలో రేగిన భరింపశక్యంగాని 
కరుణ - ఈ మూడు మోహాలు పెనుగాలులా, నన్ను అటు ఇటు 
ఊప, విచలిత పథంలో, వ్యథాభరిత మహాసాగరంలో నిరాశా _ నిసృహల 
అంచుకు తీసుకు పోయాయి. ఇదీ నా జీవితం. ఇటువంటి జీవితం నాకు 
విలువైందిగానే కనిపించింది. వురో అవకాశం న. ఇలాంటి జీవితం 
గడపడానికి బహు సంతోషంగా అంగీకరిస్తాను”. 


27 మే 1919న లిటన్‌ స్థ్రాచీ, వక్తీనియా ఉల్ఫ్‌కు రాసిన లేఖలో 
రసెల్‌నుగురించి ఇలా అంటాడు: “రసెల్‌ బుద్ది కుశలత వలయాకార 
రంపం”. ఈ పోలిక చాలా. అర్హవంతమైంది. గుండ్రని రంపపు పళ్ళు 
ఎదురెదురు దిశల్లోనే కాక దశ దిశలా తిరుగుతాయి. అంతేకాదు ఆ రంపం 
అలా తిరుగుతూనే ఛేదించు కొంటూ ముందుకు చొచ్చుకు పోతుంది. 
తన సిద్దాంతాలలోని లోపాలను తానే విమర్శించు కొంటాడు. అతడు తనపై 

చేసుకొన్న ఆ విమర్శలను చూడ కుండానే, అదే విమర్శలను ఇతరులు 
అతనిపై చేశారు. అలా నిమర్శించ ఆ విమర్శలు _తవు సొంతం అని 
(భమిస్తారు. అతడి బుద్దినిశేషం అలాంటిది. 


తనదంటూ ఒక ప్రత్యేక దర్శనం లేని దార్భనికు డాతడు. దర్శనం 
లేకుండా అతడు దార్శనికుడు ఎలా అయ్యాడు? ఇదే విషయాన్ని మరోలా 
చెబితే, అతడు సర్వదర్శన _దార్భనికుడు. ఎలాగంటే, ఈనాడు చెప్పుకో 
దగిన తాత్విక దృక్పథం ఏదైనా ఉందీ అంటె, అది అతజ, రచనలో 
ఎక్కడో అక్కడ నిశిత పరిశీలనకు గురైనదే. అన్ని దర్శనాలను పరిశీలించి 
వాటి మీద అంతో ఇంతో వెలుగును . ప్రసరించాడు. అతడొక దర్శనాన్ని 
పరిశీలించాడంటే దానిని పుటం పెట్టినట్టై. 


34 మేధావుల మెతక్రలు 





AN. వైట్‌హిడ్‌ ఒకసారి ఆయన్ను గురించి. “అతడి కతడే జ్య 
స్టేటో సంవాదం'? అన్నాడు. రసెల్‌ ఒకరు కాదు, ఇద్దరూ అంటారు 
నిల్‌డ్యూరాంట్‌ ప్రపంచ సంగ్రామంలో చచ్చిపోయిన గణిత శాస్త్రజ్ఞుడు రస్‌ 
ఒకరు. ఆ గణిత తార్కిక భస్మం నుంచి తిరిగి ఊపిరి పోసుకొన్న 
మార్మిక కమ్యూనిస్ట్‌ రసెల్‌ మరొకరు. మొత్తం మీద అతడు గణితాన్ని 
దేవుని స్థాయికి పెంచాడు. ఆ రోజుల్లో అంటే 1914లో అతల చో 
ఏమనిపించే దంటే, తాత్కాలికంగా మూర్తీభవించిన అమూర్తికరణం అని, 
రెండు కాళ్ళపై నిలబడ్డ ఒక గణిత సూకత్రమని, 


స్పెన్సర్‌ పంథాలో అతడు, పాఠ్య ప్రణాళికలో శాస్త్రీయ విజ్ఞానాని! 


పెద్దపీట వేయాలనే వాడు. ప్రపంచంలో ఎదురయ్యే చిక్కులన్నిటికి కారణం 
మార్మికతే. ఆలోచన క్రమబద్దంగా శాస్త్రీయంగా లేని కారణాన ఏర్పడిన 
గందరగోళం. అందుకని ప్రతి ఒక్కరూ తిన్నగా ఆలోచించడం నేర్చు 
కోవాలి. “నేనుగాని మరొకరు కాని ఒక అబద్దాన్ని నమ్మ వలసి రావడం 
కంటే, ఈ ప్రపంచం. వినాశనమైనా పరవా లేదు. శాస్త్రీయ సత్యాన్ని 
బోధించాలి.” 


అతడికి (క్రైస్తవం గణితంలా తోచ లేదు. వుతంలో నీతిని తప్ప 
తతిమ్మాదానినంతా గర్లించాడు. “ఒక ప్రక్క కైస్తవాన్ని కాదన్న వారిని వేధించే 
నాగరకత, నురో ప్రక్క దానిని కౌగిలించుకొనే వారిని జైలులో పెట్టే 
నాగరకత - ఈ నాగరకతలు ఎటువంటివి? అటువంటి వైరుద్ద్యాల 
ప్రపంచంలో దేవుడు ఎలా ఉంటాడు?” అని అతడు ప్రశ్నించాడు. అతని 
జీవితంలో అతడు స్పృశించని - ఊరికే తడనుడం కాదు - సునిశితంగా 
పరిశీలించని, తనదైన ముద్రను దాని మీద వేయని నిషయంగాని, జీవిత 
రంగం గాని లేదంటే అతిశయోక్తి లేదు. ఒక అసంపూర్తి లిస్టు (ప్రకారం 
పుతడి రచనలు 68. ఆయన రాసిన మొదటి గ్రంథం జర్మన్‌ సోషల్‌ 
మోక్రసీ (1896). అతని మరణానంతర (ప్రచురణ “వక్టోేషణలో. వ్యాసాలు 
(essays in Analysis 1973). ఈ మధ్యలో అతడు రాసిన విషయాలు 
రేఖాగణితం, తత్వం, గణితం, న్యాయం, సామాజిక పునర్నిర్మాణం, 
రాజకీయ భావాలు, వుర్మవాదం, తర్కం, డబోల్లివిజం, చైనా మెదడు, 
పరిశ్రమ, ఎబిసి ఆఫ్‌ ఆటమ్స్‌ (1923), విజ్ఞానశాస్త్రం, సాపీక్షనాదం, 









బెర్హాండ్‌ రసెల్‌ 35 
విద్య, సంశయవాదం, వివాహం, సుఖం, నీతి, సోమరితనం, వుతం 
అంతర్జాతీయ వ్యవహారాలు, చరిత్ర, నాస్తికవాదం, జ్ఞానం, భవిష్యత్తు, 
ఆయుధ విసర్హన, శాంతి యుద్దనేరాలు, ఇంకా ఎన్నో విషయాలపై అతడు 
గాఢంగా, లోతుగా తన ముద్రవేశాడు. అంతేకాక వారాపత్రికల్లో, 
మాసపత్రికల్లో, “పెదాల రంగునుంచి - భార్యలను బాదడంి” వరకు, 
మనం ఊహించగల అన్ని అంశాలపై రాశాడు, రేడియో ప్రసంగాలు చేశాడు. 
1920లో మాలెసన్‌ అతనిని గురించి ఇలా రాశాడు:. “ప్రతి ఉదయం 
బెర్రీ ఉదయాన్నే ఒంటరిగా నడకకు వెళతాడు. ఆ సమయంలో తానారోజు 
ఏమి రాయాల్సిందీ . ఆలోచించు కొంటాడు. ఇక ఆ తరువాత ఇంటికి 
వచ్చి సాఫీగా ఒక్క దిద్దుబాటు గూడా లేకుండా మిగిలిన సమయం అంతా 
రాస్తాడు”. అతడు అన్ని విషయాలమీద అంత (ప్రమాణంలో రచన ఎలా 
చేయ గలిగాడు? కొంతముంది ఆయన రాసిన ప్రతి పదానికి డబ్బులు 
వచ్చేవి కనుక అలా రాయ గలిగాడన్నారు. డబ్బు వచ్చిన మాట నిజమే 
అయినా, అతడి అన్ని సంపుటాల రచనకు (ప్రేరణ అదే కాలేదు. అతడు 
రాయ కుండా ఉండలేక రాశాడని మనం భావించ వచ్చు. అది అతని 
ఆత్నాభివ్యక్తీకరణ. 


1872లో లండన్‌లో జన్మించాడు. అనాథగా పెరిగాడు. ఎలాగంటే తల్లి, 
తండ్రి - ఇద్దరూ అతనికి నాలుగేళ్ళు నిండక ముందే గతించారు. తండ్రి 
స్వేచ్చా చింతనుడు కావడాన, అతడు మరణించే ముందే, రసెల్‌ను జాన్‌ 
స్టూవర్ట్‌ మిల్‌ దార్శనిక బాణీలో సెంచాలని* ఆదేశించి చని పోయాడు. 
కాని నాయనమ్మ అదేమీ కుదరదని బైబిళ్ళ మధ్య పెంచింది. ట్యూటర్తను 
ఇంటికి రప్పించి చదువు చెప్పించారు. అయితే ఈ ప్రభావా లేమీ అతడి 
మీద పనిచేయ లేదు. తన దారినే తాను పెరిగాడు. పదిహేనేళ్ళ 
వయస్సులో, తన నుత వ్యతిరేక భావాలు, పెద్దవాళ్ళకు తెలియరాదనే 
ఉద్దేశంతో అతడు వాటిని తన డైరీలో [గ్రీకు అక్షరాలతో రాశాడు. “నన్ను 
ఏ మతస్టునిగా పెంచారో ఆ మతం పునాదులను చూశాను*- అన్నాడు. 
ఆ రోజుల్లోనే అతడు అవిశ్వాసిగా మారాడు. జీవితాంతం అలాగే ఉండి 
పోయాడు. దేవుడు కాకపోయినా, ఈ ప్రపంచం నిలబడడానికి నడవడానికి 
ఏదో ఒక అతీతమైన శక్త ఉండాలని - అనేకనుంది చేసే వాదం అతనికి 
రుచించ లేదు. ఈ ప్రపంచ ప్రహిళికలకు సమాధానం కనుకొంటే 


36 మేథావుల మెతకలు 
ఎవుటైనా మానవ మేధ మాత్రమే కయహోనాలి లేదా అసలు మనో! 
పోవడమెన జరగాలి. మరో విధంగా వీటిని సరిష్కరి రించే వీలు లేదు, 
మానవ మేధస్సు మీద అతడికి అంతటి అచంచల విశ్వాసం. అంతే కాదు, 
అతనికి అమూర్త ఆలోచన అంటే మహో ఇష్టం. అందుకే ఆయనను 
గణితం ఆకట్టు కొంది. “గణితం అంటే నాకు మహో ఇష్టం. ఎందుకంటే 
అది మానవం కాదు. గణితంలో సత్యమే కాదు. అందం కూడ ఉంది. 
ఆ అందం అతి శీతలం, కడు నిష్టురం, శిల్ప చందం దాని అందం, 
మానన బలహీనతలను రెచ్చగొట్టదా అందం. నిజమైన కళ ప్రదర్శించే 
పరిపూర్ణతను అది ప్రదర్శిస్తుంది”, అంటాడు రసెల్‌. ఆ సౌందర్య 
భావనతోనే అతడు Principia mathematica అనే గ్రంథాన్ని 'వెట్‌హెగ్‌ 
తో కలిసి రాశాడు. దీనికే నోబెల్‌ బహుమానం పొందాడు. 


(నోబెల్‌ బహుమానం వచ్చింది సాహిత్యానికి. ఈ పొరపాటు ఎలా 
దొర్తిందీ పి. ఎ. చౌదరిగారి విమర్శకు సమాధానంలో చూడవచ్చు.) 


గణితం, తత్వం మామూలు మనుషుల కోసం కాదు. అవి ఆయా 
శాస్త్రాలలో పారంగతులైన వారికోసం 'వూత్రవే. మామూలు మనిషికి 
లోకజ్ఞానం మాత్రమే ఉంటుంది. లోకజ్ఞానంలో ““ఆటవికుల అధిభౌతిక 
జ్ఞానం” మాత్రమే ఉంటుంది. మామూలు వాళ్లు జ్లీర్ణించుకో గలిగిన మేరకే 
మేధావుల ఆలోచనా ఫలితాలను వారికి అందించాలంటాడు రసెల్‌. అయితే 
అతడి బీవితం ఉత్ప్సరార్జంలో, (ప్రజలు ' ఏమి చెయ్యాలో, ఏలా 
ఆలోచించాలో విస్తృతంగా చెప్పాడు. దీనితో (ప్రపంచం అంతా, దార్భనికుడు 
ఎవరూ అంటే, రసెల్‌ అనే అభిప్రాయానికి వచ్చింది. అతడు దార్భనికుల 
ఆదర్శరూపం అయ్యాడు. “దర్శనం అంటే ఏమిటి? అంటే రసెల్‌ 
చెప్పిందే “దర్శనం? అన్నారు - జనం. 

1946లో అతడు ప్రకటించిన “పాశ్సాత్య తత్వ చరిత్ర (15100 
of western .Philosophy) చాలా అద్భుతమైన (గ్రంథం. అటువంటి 


(గ్రంథాలలో దానిదే అ|గతాంబూలం. ఆయన తోటి వారు ఆ (గంథం 
విజయాన్ని చూచి అసూయతో వేగి పోయారు. 


అతడి. జీవితం మొత్తంలో నాలుగుసార్లు చట్టం తన దీర్హ బాహువులను 
స మో యె 


బెర్రాండ్‌ రసెల్‌ 37 
అతడి వేపు సాచింది. మొదటిసారిగా 1916లో యువకులను బలవంతంగా 
మిలిటరీలో చేర్చాలని నిర్దేశించే చట్టం. ఈ చట్టాన్ని గురించి అతడొక 
“ఆకాశ రామున్ని కరపత్రం వేశాడు. దానిని పంచుతున్న వారిని ప్రభుత్వం 
నిర్బంధించడంతో, తానే దాని రచయితనని బహిర్గతం చేసి జైలు కెళ్ళాడు. 
దీనితో ట్రినిటీలో అతని ఫెలోషిప్‌ ఊడింది. ఒక తప్పుకు రెండు శిక్షలు. 
తరవాత “జర్మన్‌ పీస్‌ ఆఫర్‌”ను గురించి 1918 ఫిబ్రవరి 11న 
ట్రిబ్యునల్‌ అనే రాడికల్‌ పత్రికలో వ్యాసం రాసినందుకు రెండవసారి జైలు 
కెళ్ళాడు. “అమెరికన్‌ సైన్యం జర్మన్‌ సైన్యాన్ని ఎదుర్కోగలిగినా ఎదుర్కోలేక 
పోయినా, సమ్మె జరిపే వారిని భయపెట్ట గలదు. ఇది వారికి ఇంటివద్ద 
(ఆమెరికాలో) అలవాటైన నిదే’, అని రాశాడు. ఇలాంటి రాత ఇంగ్లాండ్‌ 
- అమెరికా సంబంధాలను బెడిసి పోయేట్టు చేస్తుంది. ఆ కారణాన 
జైలులో వేశారు. తరవాత 1939-40లో న్యూయార్క్‌ సిటీ 
విశ్వవిద్యాలయంలో ఆచార్యుడుగా నియమింప బడినప్తుడు అతని మత 
వ్యతిరేకతను, అనైతిక దృకృథాలకు ఆమెరికా నుంచి పంపివేశారు. ైస్తవ 
వ్యతిరేక - వ్యాసాలు ఎన్నో రాశాడు. నాస్తిక విశ్వాసోన్ని వుతాధికారులు 
ముక్కుతో మాటాడే పద్దతితో, వారిని న్యంగ్యానుకరణం చేస్తూ చెప్పేవాడు. 
“మాకు దేవుని మీద నమ్మకం - లేదు. కాని మానవాళి అధికృత మీద 
విశ్వాసం ఉంది. మరణానంతర జీవితాన్ని విశ్వసించం. కాని సత్కర్మల 
ద్వారా లభించే శాశ్వతత్వాన్ని నమ్ముతాము” - ఈ వాక్యాలను పిల్లలకు 
చెప్పడంలో అతడు వుహదానందం పొందేవాడు. న్యూయార్క్‌ సిటీ 
విశ్వవిద్యాలయం పదవికి ఎంపిక చేసినప్పుడు “ఇతడు మతవ్యతిరేకి కనుక 
పనికి రాడని” ఒకామె కోర్టుకు వెళ్లింది. ఆమె న్యాయవాది రసెల్‌ రచనలను 
కామోద్దిపకాలనీ, వైషయికాలనీ, . శృంగార భూయిష్టాలనీ, పచ్చి రతిపూరితాలనీ, 
కావెళాన్మాదాలని, ._ కావువాంఛా. జనకాలనీ, అసత్యాలనీ, అసభ్యాలనీ, 
అనైతికాలనీ వర్ణిస్తే ఆ కోర్టు న్యాయమూర్తి అతనిని “వైదేశిక నాస్తికుడని, 
స్వేచ్చా (పణయవాది,”' అనీ అభిశంసించి అమెరికానుంచి పంపివేశాడు.* ఇక 
ఆకరు సారిగా 1961లో అతడి ఎనభయ్యో ఏట - న్యూక్టియర్‌ 
బాంబులకు వ్యతిరేకంగా, రక్షణ. శాఖ కార్యాలయం ఎదుట . బైఠాయింపు 
సమ్మె చేసి అనేక గంటలు అక్కడ కూర్చొని అరెస్టు కావాలని 
ప్రయత్నించాడు. కాని ఏమీ జరగ లేదు. గృహోన్ముఖుడు కాక తప్పు లేదు. 
* సంపివేయలన్నాడు, - పంపినేయలేదు. 'పరిచయంచూడు. 


38 మేధావుల మెతకలు 
కాని (ప్రజలను రెచ్చగొట్టి నందుకు 12 సెప్రెంబరున, కోర్టుకు 
హాజరుకమ్మని, సమన్హు వచ్చాయి. ఒక నెల జైలు వేస, దానిని వారానికి 
తగ్గించి జైలు ఆసుపత్రిలో ఉంచారు. శిక్షను ప్రకటిస్తూ న్యాయమూర్తి 
“(ఇంతకంటే మంచి విషయాలు తెలియ వలసినంత  వృద్దుడవయ్యావు”', 


అని మాత్రం అన్నాడు. 


సోక్రటీజ్‌లో తత్వాన్ని నడిబజారులోకి తేగలిగాడా లేదా అన్నది 

అనుమానాస్తుదమే అయినా అతడి ప్రయత్నాలలోని నిజాయితీని ఎవరూ 
శంకించరు. ప్రపంచంలోకి తత్వాన్ని _ తీసుకెళ్ళడంకంటే, _ ప్రపంచాన్ని 
_తత్వానుసారం వూర్చాలని ప్రయత్నించి. విసలవుయ్యాడని కొందరు 
విమర్శిస్తారు. అమూర్తంగా ఎంతటి విషయాన్నైనా ఆలోచించ గలడు గాని, 
ఆచరణలో చిన్న చిన్న పనులు గూడ చేసుకో లేడు. కనీసం టీ 
పెట్టుకోవడం లాంటి చిన్న సనులు చేయడం అతడి బుర్రకు మించిన 
పని. అతడీకి టీ అంటే ఎంతో ఇష్టం. ఒకసారి మూడవ భార్య టీ 
పెట్టుకోవడం ఎలాగో వంట ఇంటి పలక మీద రాసి పెట్ల వెళ్ళిపోయింది. 
“కెటిల్‌ పొయ్యి మీద ఉంచు. మురగనివ్వు. తరువాత టీ పాట్‌లోకి 
నంచాలి.”” ఈ పనులు చేయడం ఆయన వరల్తకాలేదు. ముసలితనంలో 
చెవుడు వస్తే, “చెవిటి మిషన్ను చెవిలో పెట్టుకోవడం ఆయనవల్ల కాలేదు. 
ఎవరైనా చేసి పెట్ట వలసిందే. 


అతడికీ భౌతిక ప్రపంచం, నూనవ ప్రపంచం - ఈ రెండూ ఎప్పుడూ 
అర్థం కాలేదనిపిస్తుంది. మొదటి ప్రపంచ యుద్దానంతరం “నా ఉద్దేశాలు 
మార్చుకొన్నా?', నన్నాడు. “అప్పటిదాకా తలిదండ్రులకు పిల్లల్ని (ప్రేమించడం 
సహజ మనుకొన్నాను. కాని యుద్దాన్ని చూసిన తరవాత ఆ పని బహు 
అరుదు అని తెలుసుకొన్నాను. అలాగే యుద్దానికి ముందు అందరికీ 
డబ్బంటే ఇష్టం అనుకొన్నాను. కాని యుద్దం తరవాత మునుషులకు 
“వినాశం అంటే ఇష్టం అని (గ్రహించాను. మేధావులు సత్యాన్ని (ప్రేమిస్తా 
రనుకొన్నాను. కాని 10 శాతం కూడ “పేరు కంటే “సత్యానికి విలున 
నివ్వరని తెలుసు క్‌ “న్నాను.” 


సిద్దాంత జ్ఞానం, ఆచరణాత్మక అజ్ఞానం - ఈ రెండింటి సంయోగం 
ఇతరులలో ఉన్నప్పుడు ( ఈ సంయోగమే తనలోనూ ఉంది). అతడు 


_ బెర్హాండ్‌ రసెల్‌ | 

దానిని స్పష్టంగా చూడ. గలడు. 1920 మే 19న బోల్షివిస్ట్‌ రష్యాలో 
లెనిన్‌ను కలుసు కొన్నాడు. లెనిన్‌ని “రూపుకట్టిన సిద్దాంతంిగా రసెల్‌ 
దర్శించాడు. “అతడు వునుషులను గర్లించే భాద్దిక కులీనుడని?” 
అనిపించిందన్నాడు. లెనిన్‌. గురించి ముందుగా ఏమీ తై 

కలిస్తే, అతడు ' “ఏవో క్‌ "న్ని అభిప్రాయాలున్న ఆచార్యుడు” గా కనిపిస్తాడే 
కాని ఒక నాయకుడని మాత్రం అతనిని ఎవరూ అనుకోరు. ఇందులో 
గమ్మత్తు ఏమిటంటే అతడికి లెనిన్‌ ఎలా క కనిపిస్తాడని రాశాడో, రసెల్‌ 
కూడా వాస్తవంలో ఇతరులకు అలాగే . ' కనిపిసాడ డనే విషయం గుర్తించ 
లేకపోయాడు. 


మామూలు మనిషి వికార, మోహాలపుట్ట అని, ఊరికే ఉద్వేగాలకు 
గురవుతాడరని రసెల్‌ భావన. వీటి నుంచి మనిషిని మరల్చాలంచే తర్కాన్ని 
ఆశ్రయించాలంటాడు. మానవుడు మరీ తార్కికంగా పోయి, అతికి పోకపోతే, 
మానవ సంబంధాలు మెరుగు పడతాయి. యుద్దాలు రావు. గణితశా స్త్రవేత్తగా 
రసెల్‌ చెప్పేదేమంటే, ప్రతి గణిత సమస్యను తార్కికంగా పరిష్కరించినట్లే, 
వివేచన. ద్వారా పరిష్కారంకాని మూనవ సమస్య ఉండదు. అంటే ప్రతి 
సమస్య గణిత సమీకరణంలా ఉంటుందని రసెల్‌ ఉదైైశం కాదు.. సహనంతో 
కొంత సమయం తీసుకొని ఆలోచిస్తే మానవ సమస్యలు చాలావరకు 
పరిష్కార సాధ్యాలని అతడి భావన. _ 


కాని ఈ వాదననే రసెల్‌ వ్యక్తిగత జీవితానికి అన్వయిస్తే న స సిద్దాంతాలు 
రుజువు కావు. అతడి జీవితంలో ఎదురైన ప్రతి ముఖ్యమైన సమస్యా 
పరిష్కారంలో ముఖ్యంగా అతని “అర్ధం”? దెబ్బ తింటున్నప్పుడు - తర్శం 


కాక ఉద్వేగాలు వికారాలే అతడిని పాలించాయి. 


రసెల్‌ ' జీవితంలో “యుద్దం - శాంతి అనే అంశం మిగతా. అన్ని 
విషయాలకంటే గూడ అధిక ప్రాముఖ్యాన్ని సంతరించు కొంది. బహుశా 
అతడు దీని మీదే తన శక్తియుక్తులన్నీ కేంద్రీకరించాడు. రసెల్‌ ఉద్దేశంలో 
నమూాననవృని అహేతుక (ప్రవృత్తికి యుద్దం ప్రతీక, రెండు ప్రపంచ 
మహాసంగగ్రామాలను చూశాడు. వాటి వినాశకర ఫలితాలనూ చూశాడు. 
యుద్దాన్ని ఎవరు ఏ విధంగానూ సమర్దించ అరు! మొదటి ప్రపంచ 
యుద్దానంతరం అతడొక అభిప్రాయానికి వచ్చాడు. బలవంతగానైనా సరే 


40 మేధావుల మెతకలు 
శాంతిని మానవాళి మీద రుద్దాలిసిందే. అగ్రరాజ్యమైన అమెరికా ప్రపంచంలో 
ఆయుధ విసర్లనకు తన బలాన్ని వినిటెళాగించాలన్నాడు. అవెంరీకొ 
అణ్యాయుధాల మీద గుత్తాధిపత్యం సంపాదించిన 1945-49 సంవత్సరాలలో 
ఇదే ప్రతిపాదనను పదే పదే చేశాడు. రష్యామీద “నివారణ యుద్దం! 
(Presentive war) చేయాలని పలుమారు ప్రతిపాదించాడు. మూర్క్సిజమ్‌ని 
పూర్తిగా పరిహరించాడు. స్టాలిన్‌ భీకర రాకాసి. అమెరికా జపాన్‌ మీద 
మొదటి సారిగా అణుబాంబును వేసినప్పుడు, అతడు మళ్ళీ మళ్ళీ చెప్పాడు; 
ప్రపంచం మీద అమెరికా ఆయుధ విసర్ణన విధించాలి. కావల్‌కేడ్‌ 
(Cavalcade) లో అతడు ఇదే విషయాన్ని రాసి దాని శీర్షిక “మానవాళి 
ఆఖరి అవకాశంి అని పెట్టాడు. యుద్దానికి దారితీసే రాజకీయ 
సంఘటనను కనుక్కోవడం కష్టం కాదన్నాడు. 1945 - 50 ప్రాంతాలలో 
రష్యామీద “నివారణ యుద్దం? గురించి ఎంతో చర్చ జరిగింది. 1948లో 
ఆమ్స్‌స్టర్‌ డామ్‌లో జరిగిన ఫిలాసఫీ కాంగ్రస[ఘలో ఈ ప్రతిపాదనను 
దృష్టిలో ఉంచుకొని రష్యా ప్రతినిధి రసెల్‌ మీద దాడి చేశాడు. దీనికి 
ప్రతిగా అతడు, “మిరు తిరిగి మీ దేశం పోయి, మోసం, (ప్రచారాలను 
చాకచక్యంతో నిర్వహించగల సవార్దులైన సేవకులను పంపవుని మీ 
యజమానులకు చెప్పుండి? అన్నాడు. న్యూయార్క్‌ టైమ్స్‌ మాగజీన్‌లో 
1953 సెప్టెంబర్‌ 27న రాశాడు: “యుద్దం భయానకమైందే, అయినా 
నా వుట్టుకు నేవు, కవధ్యూనిస్టు వుహాసామాజ్యం కంటే యుద్దాన్నే 
కోరతాను.”” 


సరిగ్గా ఈ సమయంలోనే యుద్దాన్ని గూర్చిన అతడి అభిప్రాయాలు 
మార్పుకు లోనయ్యాయి. రష్యామీద “నివారణ యుద్దాన్ని తానెప్పుడూ 
ప్రతిపాదించ లేదని నేషన్‌ పత్రికలో 1953 అక్టోబరులో రాశాడు. నాపై 
వచ్చిన ఈ కథలన్నీ రష్యన్ల కల్పితాలే నన్నాడు. కాని అమెరికాకు చెందిన 
ఆయుధ విసర్లన నిపుణులు అతని ప్రకటనలన్నింటని జతపరిచి అతనికి 
పంపినప్పుడు వాటిని అతడు కాదనలేక పోయాడు. 


1958లో అణ్వాయుధ విసన కమిటికి (00) ప్రెసిడెంట్‌ అయ్యాడు. 


జె.బి ట్ర జాన్‌ కాలిన్స్‌ దీనిలో సభ్యులు. ఇంగ్లాడ్‌లో, ప్రపంచంలో 
ఆయుధాల తయారీకి వ్యతిరేకంగా అభిప్రాయాలను కూడగట్టుకు రావడం 


బెర్హాండ్‌ రసెల్‌ 41 
దీని పని. తరవాత దీనిని చీల్చి, సహాయ నిరాకరణానికి ఉద్దేశించిన 
“వందమంది ' కమిటి” (Committee of One Hundred) ని 
స్థాపించాడు. దీని మీద మొదట సంతకం చేసిన వారిలో కాంష్టన్‌ మెకంజీ, 
జాన్‌ బ్రెయిన్‌, జాన్‌ ఆస్‌బరన్‌, ఆర్నాల్డ్‌ వెస్కర్‌, రెగ్‌బట్టర్‌, అగస్టస జాన్‌, 
హెర్నర్ట్‌ రీడ్‌ డోరిస్‌ లెసింగ్‌ లాంటి మేధావులు, కళాకారులు, రచయితలు 
ఉన్నారు. 


యుద్దాల మధ్య ఆయన కొన్ని విషయాల మీద ఎక్కువగా 
మాట్లూడారు. అవన్నీ (ప్రసద్దాలయ్యాయి. “తోడు కోసం పెళ్ళి, స్వేచ్చా. 
ప్రణయం”, “విడాకుల సంస్కరణ”, “సహవిద్యి మొదలైన విషయాల మీద 
ఎంతో చెప్పాడు. వివాహానికి వెలుపల, లోపల స్త్రీకి పురుషునితోపాటు 
సమానహక్కులు ఉండాలన్నాడు. నైతికాధారం లేని సంప్రదాయ నీతికి (స్త్రీలు 
బలైపోయారు; లైంగిక స్వేచ్చ ఉండాలన్నాడు. 


అయితే అతడి ప్రవర్తన వాస్తవంలో స్త్రీల యెడ మరో విధంగా ఉంది. 
రసెల్‌ సోదరుడు ఫ్రాంక్‌ 1900లలో భార్యకు విడాకులిచ్చి రెండో పెళ్ళి 
చేసుకొన్నప్పుడు, తనతో భోజనానికి కూచోమంటే, ఆమెను వేరే చోట 
ఉంచి రావాలన్నాడు. ఆ తరువాత . మాత్రం అటువంటి నిషేధాలను పాటించ 
లేదు. సంప్రదాయక లైంగిక నీతిని వదిలి వేశాడు. 1911 మార్చి 19న 
లేడీ ఒటోలిన్‌ ' మోరెల్‌నుు ఆమె భర్త ఇంట లేనప్పుడు కలసి ఆమెకు 
ప్రేమ. విందు చేశాడు. నాటి నుంచే రసెల్‌ మొదటి భార్య ఆలిస్‌కు 
దూరమైనట్లయింది. ఆ రాత్రి ఒటోలిన్‌తో “నిండు సంబంధాలు”? పెట్టుకో 
లేదన్నాడు. ఏవ్వైనా తాను ఆలిసనూ, ఒటోలిన్‌. ఆమె భర్తను 
వదిలివేయాలని నిశ్చయించుకొన్నాముని రాసుకొన్నాడు. . మోరల్‌ దీనిని ఎలా' 
స్వీకరిస్తాడనేది తన కనవసరం అన్నాడు. ఆమె భర్త, ఒకవేళ తామిద్దరిని 
చంపినా ఒకరాత్రి పొందుకోసం ఆ మాత్రం మూల్యం చెల్లించ. వెనకాడ 
నన్నాడు. ఈ సంగతి అలిస్‌తో చెప్పి నప్పుడు, ఆమె ఒటోలిన్‌ పేరును 
బయటకు - లాగి విడాకులకు పడవేస్తానంది. అప్పుడు రసెల్‌ అంటాడు: 
“ఆలిస్‌ అంతగట్టి పట్టుబడితే మరణమే శరణ్యం. దానితో ఆమె కోపానికి 
అంతులేక పోయింది. అలా కోపం ఆమె వెళ్ళగక్కాక, ఆవె అన్న 
కూతురుకు లాక్‌తత్వం మీద పాఠం చెప్పాను.” 


42 మేథావుల మెతకలు 
1913లో అల్బ్‌ పర్వతాలలో ఒక నునోిశ్లేషకుని భార్యను కలిశాడు. 
ఆమెతో (ప్రవ నడపాలనుకొన్నాడు. కాని అలా చేయబోయే ముందు 
ఆమెకు ఒటోలిన్‌తో తన సంబంధాలను గురించి చెస్పాలను క్‌ "న్నాడు. కొని 
ఆమె ఆ వ్యవహారం మీద అంత ఆసక్తి చూపించ లేదు. ఒక రాత్రికి 
పరవాలే దనుకొంది. ఆ తరవాత వురెప్తుడూ ఆమెను కలవ లేదు. 





1914లో చికాగోలో ఒక చిన్నమ్మాయితో వ్యవహారం నడిపాడు. ఆ 
అమ్మాయికి ఇంకా ముగ్గురు సోదరీమణులున్నారు. “నేను రెండు రాత్రిళ్ళు 
వాళ్ళింటిలో గడిపాను. అందులో ఒక రాతి ఆ అమ్మాయి దగ్గర 
పండుకొన్నాను. మిగతా ' ముగ్గురూ ఆమె తలిదండ్రులలో ఎవరైనా అటుకేసి 
వస్తారేమోనని కాపలా కాశారు”. ఆమె పేరు హెలీన్‌ డడ్లే ఆ అమ్మాయిని 
వేసవిలో ఇంగ్లాడ్‌ వచ్చి బహిరంగంగానే తనతో ఉండనుని కోరాడు. ఈ 
విషయం ఒటోలిన్‌తో చెప్పాడు. అతడి నోటీ దుర్వాసన పోయిన సంగతి 
తెలిసి తనతో వ్యవహారం _ సొగించమని ఒటోలిన్‌ కోరింది. 1914లో 
హెలెన్‌ డడ్లే లండన్‌ ' వచ్చింది. ఈలోపు యుద్దం ఆరంభం కావడంతో, 
రసెల్‌ యుద్దాన్ని వ్యతిరేకించ. దలిచి, తన ప్రతిష్టను కాపాడుకోవడం కోసం, 
చెదురు నుదురుగా ఆమెతో సంబంధాలు పెట్టుకొన్నా, మొత్తం మీద. 
ఆమెను దూరంగా ఉంచాడు. “యుద్దం నా (ప్రేమను చంపింది. నే నామె 
హృదయాన్ని నలిపి వేశాను”. 


తరవాత, 1916లో కాన్‌స్టన్స్‌ మూాలెసన్‌ అనే ఆమెతో (గ్రంథం 
సాగించాడు. ఒటోలిన్‌తో కలిసి ఆమె రసెల్‌ను సంచుకొంది. ద్రౌపది 
సంవత్సరాలు చేస్తే ఈమె వారాలు చేసింది 


తరవాత డోరా. బ్లాక్‌తో (ప్రేమలోపడి ఆమెకు. కడుపు చేశాడు. ఆమె 
విముక్త. - అందుకని వివాహం తంతులో విశ్వాసం లేదని ఆమె వివాహం 
వద్దంది. రసెల్‌ కావాలన్నాడు. అందుకని ఆరు వారాల్లో బిడ్డపుడుతుందనగా 
పెండ్తి చేసుకొన్నారు. కాన్‌స్టన్స్‌ను పూర్తిగా వదిలి వేశాడు. వివాహాన్ని 
సిగ్గుమాలిన పనిగా, .అవమానకరమైన దానిగా భావించిన డొరా బలనంతంగా 
పెళ్ళి కూతురైంది. రసెల్‌కు ఇప్పుడు ఏభై ఏళ్ళు వచ్చాయి. ఆమె 
అందచందాలతో మత్తెక్కిన రసెల్‌ చెప్పులు లేకుండా వెన్నెల రాత్రుళ్ళు తుషార 
బిందువులతో తడిసిన పచ్చిక మీద. ఆమెతో పరుగులు. తీశాడు. 


బెరాండ రసెల్‌ వ. 43. 

శారీరకంగా అతడేమంత అందమైన వాడు కాదు. అతడి నవ్వు వడ్రంగి 
పిట్ట చెట్టు కొడుతున్నప్పుడు వచ్చే శబ్దంలా ఉంటుందని అతని శిష్యుడు 
టి. ఎస్‌, ఇలియట్‌ చెప్పాడు. జార్చి శాంతాయన దృష్టిలో అది హైనా 
 అరుపులా ఉంటుంది. బియాటిస్‌ వెబ్‌ తన డైరీలో అతడికి ముసలితనం 
ముందుగా వచ్చిందనీ, వట్టి సినికల్‌గా తయారయ్యాడనీ ద్రాసుకొంది. మరి 
అలాంటి వాడి గాలిలో ఎగిరే జుట్టు, కొనతేలిన పెద్ద నాసిక బుల్లి 
గడ్డం అంటే మరి డోరాకు ముద్దు. ఎవరికి ఏది ముద్దో చెప్పడం ఎంత 
కష్టం. 


వారికి జాన్స్‌ కేట్‌ అనే ఇద్దరు పిల్లలు కలిగారు. ఇద్దరి మధ్య లైంగికత 
మీద తగువులారంభ వుయ్యాయి. టాల్‌స్టాయ్‌ లాగా రసెల్‌ గూడ 
'బహిరంగతా? సిద్దాంతాన్ని పాటించా అన్నాడు. “లైంగిక సాహసాల్లో బెర్టీ, 
నేనా ఒకరి స్వేచ్చకు మరోకరు అడ్డురాకూడ దనుకొన్నాము? అని డోరా 
అంది. ఫలితంగా గ్రైఫీన్‌ బారీ అనే ఒక జర్నలిస్టుతో ఆమె బహిరంగంగా 
ప్రేమ. కలాపం మొదలు పెడితే రసెల్‌ ఏమీ అనలేదు. పైగా, పద్దెనిమిదవ 
శతాబ్ది విగ్‌ మహిళలు వేరు వేరు తండ్రులకు బిడ్డలను గన్న ఫక్కీలో 
ఆమె నడవ వచు అన్నాడు. ఆ రకంగా ఆమె ఇద్దరు బిడ్డలకు ఆ 
జర్నలిస్టువల్ల తలర్తీఅయింది. స్వేచ్చా ప్రణయాన్ని ఎంతగా (ప్రతిపాదించినా తన 
వరకు వచ్చేసరికి అది ఎంతో కష్టం అనిపించింది. సిద్దాంతం ప్రకారం 
తార్కికంగా అవునన్నా అంతరంగం కాదంది. అందుకే అతడు ఆమెతో సరిగా 
ఉండలేక. పోయాడు. ఆ తరవాత చాలా కాలానికి తన ఆత్మకథలో “నా 
రెండో భార్యకు ఆ గొరవం ఇవ్వాలని నా సిద్దాంతం వాక్‌ "న్నా, ॥ నేను 
దానికి సరితూగలేక పోయాను” అని రాసుకొన్నాడు. డోరా సంతానంతో 
ఇంటికి రావడంతో రసెల్‌ తన ప్రేమ పీటర్‌ స్పెన్స్‌ పైకి మళ్లిందన్నాడు. 
పీటర్‌ స్పెన్స్‌ ఆక్స్‌ఫర్డ్‌ విద్యార్దిని. సెలవుల్మో రసెల్‌ పిల్లలను సాకడానికి 
నియమితమైంది. డోరా తో విడాకులై కోర్టులో పడేశాడు. 1935లో 
విడాకులిచ్చే జడ్జి * ఆమె విశ్వాసఘాతుకురాలు కాకముందే ఆమె భర్త 
రెండునార్హు విశ్వాసఘాతుకానికి పాల్పడినట్లు రుజువైంది”? అని పేర్కొన్నాడు. 


తరవాత రసెల్‌ ఆ విద్యార్దినిని వివాహమాడాడు. 15. సంవత్సరాలు ఈ 
మిథున దాంపత్యం. కొనసాగింది. “1949లో నానుంచి నా భార్యకు 


44 మేధావుల మెతకలు 
కానలసింది ఏమీ లేదు - అనే స్రీతికి ఆమె రావడంతో, అది మా 
వివాహానికి భరతవాక్యం పలికింది” అన్నాడు రసెల్‌. కాని ఈ మధ్యలో 
చెదురునుదురుగా చిల్లర వ్యవహారాల నిపుణుడయ్యాడు. సిడ్నీ హుక్‌కు 
(ప్రేమ వ్యవహారం. గురించి అడగకనే ఒక సలహా పారవేశాడు.. “హక్‌! 
ఎప్పుడైనా నీవు ఒక హోటల్‌కు అమ్మాయిని తీసుకు వెళ్ళినప్పుడు, రిసెప్షన్‌ 
క్రర్య్‌ కు అనుమానం రాకుండా ఉండాలంటే్వే వాడు రూము లద్దెరేట్టను 
చెప్తున్నప్పుడు, “అమ్మో అంత అద్ద అని ఆ అమ్మాయిని అనమును 
చాలు. అతడికి ఇక అనుమానం రాదు. 


అతడు తన శిష్యుడైన 1.5. ఇలియట్‌ భార్య వివెన్‌ షెలర్‌ను గూడ 
వదల లేదు. వివెన్‌తో తన సంబంధాలు ప్లేటోనిక్‌ (కామరహితం) అని 
ఒటోలిన్‌తో చెప్పి కాన్‌స్టన్స్‌తో కామ సహితమే నన్నాడు. ఏది ఏమైనా 
ఇతడి కారణంగా ఆమె పిచ్చిదైంది. ఆచార్య సిద్నీహుక్‌ రసెల్‌ మీద ఒక 
పదచిత్రణం రాస్తూ “వయస్సు ముదిరిన రోజుల్లో. గూడ రసెల్‌ తనకెదురైన 
లంగాలను (లంగా = $SkIrt5) వదలిపెట్టలేదు* _ అన్నాడు. 


80వ యేట పీటర్‌ స్పెన్స్‌కు విడాకులిచ్చి ఎడిత్‌ను వివాహ మాడాడు. 
ఈమె అతనికి ఎంతో కాలంగా తెలుసు, మిగిలిన అతని జీవతమంతా 
ఆమె తోడునీడై అతడి అవసరాలను తీర్చింది. తన ఆత్మ కథను ఆమెకు 
అంకితమిసూ. 


సుద్తీర్హమైన ఎన్నో సంవత్సరాలుగా శాంతిని అన్వేషించాను 
పారవశ్యాన్ని కనుగొన్నాను, వ్యథను చూశాను. 

ఉన్మాదాన్ని అనుభనించాను 

ఏకాంతాన్ని భరించాను 

హృదయాన్ని నమిలి మెలిపెట్టే సహతే బాధను ఎరిగాను 
కాని శాంతిని నేనెరుగను 


ఇప్పుడో, వృద్దుడనై, కాటికి చేరునవుతున్న ఈ సమయంలో, 


బెర్రాండ్‌ రసెల్‌ 45 
నిన్ను నేను ఎరిగాను, 


నిన్ను ఎరగడంతో 
పారవశ్యాన్ని, శాంతిని '- రెండింటిని కనుగొన్నాను. 
విశ్రాంతి తెలిసింది 


యిన్ని ఏకాంత సంవత్సరాల అనంతరం జీవితం, (ప్రమ ఏమికావచ్చొ 
'తెలుసుకొ"న్నాను, 


ఇప్పుడిక నేను నిదురిస్తే, 
కృతార్దుడుగా నిదురిస్తాను. 


తన ఆత్మకథలో తన తల్లి శీలాన్ని గురించి తన అనుమానాన్ని 
వ్రాయటానికి సాహసించాడు. 


(91 మూర్చి మిసిమి) 


లియో బాల్‌స్తాయ 


గొప్పవారు ఎవరూ మరొకరు చెప్పిన దానిని ఎప్పుడూ seen 
విశ్వసించరు. తాము స్వంతంగా ' కనుగొన్న జీవితార్జాన్ని తము అనుభన 
పరంగా వివరిస్తారు. బుద్దుడు, సోక్రటీజ్‌, కన్ఫ్యూషియస్‌, మోజీజ్‌ మొదలు 
పాస్కల్‌ వరకు అందరూ అదే పని చేశారు. టాల్‌ స్టాయ్‌ గూడా అదే 
చేయా లనుకొన్నాడు. అజ్ఞాతంగా అంతరించి పోగూడ దనుకొన్నాడు. అతడి 
డైరీని పరిశీలిస్తే ఈ విషయం అర్హ మువుతుంది: “నేను ఒక 
మహాద్భుతమైన వ్యక్తిని నా ఆత్మ నుహోన్నతం. _ నన్నెవరు ఎందుకు 
గుర్తించరు? నేను కుంటి గుడ్డని కాను. చెడ్డవాళ్లి అంతకంటె కాను, 
అయినా నన్నెవరూ ఎందుకు (పీనీంచరో నాకర్ధం. కాదు.” (1 853 
అక్టోబరు 12, నవంబరు 2,3 తేదీలు). పాపం అతడు ' మనుషులతో 
ఎంతగానో కలిసి సోవాలని, . తాదాత్మ్యం చెందాలని ఆ॥క్రోశించే వాడు. 
అయినా అతడు జనానికి దూరుడే అయ్యాడు. బాహిరకుడే అయ్యాడు, 


అతడొక మహా నవలాకారుడు. బహుశా. ప్రపంచంలోనే అంతటి మహా 
నవలా రచయిత మరొకరు లేరంటే అతిశయోక్తి కాదేమో. టాల్‌స్టాయ్‌ 
తానెప్పుడూ ఒక మామూలు మనిషినని భావించ లేదు. తాను దేవుడికి 
పెద్దన్న ననుక్‌"న్నాడు. వునఎషుల మీద తీర్వుచెప్తే న్యాయా ధిపతి 
నమకొన్నాడు. అందుకే *తన నవల్లో ఒక పాత్రకు ఒక గుణం ఇవ్వడం, 
మరో పాత్ర నుంచి తీసివేయడం చేస్తానని”, గోర్కీతో అన్నాడు. తాను 
దేవుడు ననుకొన్నాడు. దేవుడు తనను అవహించాడని తలచాడు. “హే 
తండ్రీ సహాయపడు, నాలో ఉండిపో. నీవు ఇప్పటికే నాలో ఉండి 
పోయావు. ఈ సరికే నీవు నేనయ్యూవుి' (1888 జనవరి 19 డైరీ). 
దేవుడు టాల్‌ స్టాయ్‌ని ఆనహించడంలో ఉన్న చిక్కు ఏమిటంటే, గోర్కీ 
చెప్పినట్టు, ఆతనికి తన సృష్టికర్తపై సందేహం. టాల్‌స్టాయీ, దేవుడూ 
కలిపి ఉండడమంటే రెండు తోడేళ్ళు ఒకే గుహలో ఉండడం లాంటిది? 
అంటాడు గోర్కీ. 


ఇలాంటి ఆలోచనలు రావడానికి కారణం అతడు కులీన nn 
పుట్టడం వేల ఎకరాల ఎస్టేటుకు పాలకుడు కావడం, ఆ ఎస్టేటు 


లియో టాల్‌సాయ్‌ 47 





అంటిపెట్టుకొని ఉన్న వేలకొలది వెట్టి బానిసలపై ఆధిపత్యం. చట్టం 
ప్రకారం ఆ బానిసలు ఆ భూమిలో భాగమే. భూమి ఎవరికి చెందితే 
బానిసలు వారికే చెందుతారు. 


కులీనత, జమీ, బానిసలు, బిరుదులు అతనిలో గర్వాన్ని పెంచాయి. 
సాహితీ మిత్రులు అతని గర్వాన్ని చూసి అసహ్యించు కొనేవారు “కులీనత, 
బిరుదులు అంటే ఆ అర్టరహితమైన వ్యామోహం ఎందుకో నాకు అర్ధం 
కాదు” అన్నాడు తుర్గనీవ్‌, టాల్‌స్టాయ్‌ గర్వాన్ని చూసి. “మాకందరికీ 
అతడంటే అసహ్యం, జుగుప్తి, అన్నాడు నెక్రసావ్‌. “నివు రాజుల. 
కూతుళ్ళ దగ్గరకు వెళ్ళు మా దగ్గర కెందుకు” అన్నాడు కోపంతో 
ఒకసారి తుర్లనీవ్‌. 


అతడిది ఆధికారిక తత్త్వం. అది అతడికి వారసత్వంగా దిగువుతి 
అయింది. టాల్‌స్టాయ్‌ని గురించి అతని "కొడుకు ఇల్యా ఇలా రాస్తాడు: 
“(మా దృష్టిలో) ప్రపంచం రెండుగా విభాజితమైంది. ఒక భాగం మేము; 
రెండోది మిగతా వారంతా. మేము ప్రత్యేకమైన మనుష్యులం. మిగతా వారు 
మాకు సములు కారు. ఈ నిరాధారమైన అహంకారానికి,, ఆత్మ గారవానికి 
బాధ్యత మా నాన్న మమ్ములను పెంచిన తీరు. దీని నుంచి నేను బయట 
పడడం కష్టమై పోయింది.” ముసలితనంలో గూడ టాల్‌స్టాయ్‌ తన 
ఆదేశాలను ఎవరైన సరే తక్షణమే పాలించాలని ఆశించే వాడు. 


అతడిది వజ్ర సంకల్పం. దానికి తోడు పరిస్థితులు దానిని ఇంకా 
ఘనీభవింప జేశాయి. చిన్ననాడే తలిదం[డులు వురణించారు. ఉన్న 
ముగ్గురన్నలు బలహీనులు. దురదృష్టవంతులు. అతనిని ఎర్రని ఏగాని లేని 
అతని ఆంటీ టాత్యానా పెంచింది. పాపం ఆమె, అతనికి ఏమి 
చెయ్యాలో, ఏమి చేయ్యరాదో నేర్పింది. అయితే ఏం, ఆమెకు అతని 
మీద అధికారం లేదు. అతడి తొమ్మిదవ యేట నుంచి అతని జీవితం 
ఒక క్రమపద్దతిలో నడవ లేదు. స్కూల్లో తాను చదవాలనుకొంది. చదివే 
వాడు. ఏది చెయ్యాలనుకొంటే అది చేసే వాడు. అయితే చేసే పనిని 
మాత్రం బహు ౫ నిష్టతో చస వాడు. పం(డైెండన యేట పద్యం రాశాడు. 
పదహారవ యేట ఓల్లా ఒడ్డున ఉన్న కజక్‌ విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. 
కొంత 'కాలం ప్రాచ్య భాషల అధ్యయనం చేశాడు. తరవాత పందొమ్మిదవ 


48 మేధావుల మెతకలు 
యేట విశ్వవిద్యాలయాన్ని వదిలి, ఇంటికి నచ్చి, స్వంత చదువు మొదలు 
పెట్టాడు. రస నిష్యందతుందిలన్సెన కాల్పనిక సాహిత్యాన్ని ఆకళించు 
కొన్నాడు. డీ కాక్‌, డూ్య్యూవూ, యూజిన్‌స్యులను ఒంటు బట్టంచు 
కొన్నాడు. డేకార్డ్‌, రూసోలను బొపోశన పట్టాడు. ఒక రకంగా ఇతడు 
రూసోకు మరణానంతర శిష్యుడయ్యాడు. నూతన నిబంధనల (గ్రంథంలోని 
క్రీస్తు తరవాత, తనను అత్యంతంగా ప్రభావితం చేసిన వాడు రూసోయేనని 
అతడు చెప్పు కొన్నాడు. అతడికున్నంత అహంకారమూ ఉంది. అతనిలొ 
రచయితగా కుదురు కోబోయే ముందు ఎన్నో - రాజనీతి తంత్రం, 
లా విద్యా సంస్కరణలు, వ్యవసాయం, సైనికత్వం, సంగీతం - రంగాలలో 
(ప్రయత్నించాడు. 





కొన్నాళ్ళ సైన్యంలో పనిచేశాడు టాల్‌స్టాయ్‌. అతనికి ప్రదర్శన అంటే ' 
ఇష్టం. నలుగురి కంట పడడానికి, నలుగురి నెప్పుకోసం ఏది 
చెయ్యడానికైనా వెనకాడడు. అందుకై తన సుఖ సంతోషాలనే కాదు, 
ప్రాణాలను ఇవ్వడానికైన సంసిద్దమే. సైనికుడిగా ఉన్న రోజుల్లోని డైరీలో 
“పడే కష్టాలకు, చేసే త్యాగాలకు గుర్తింపు లేనప్పుడు అవి దేనికి??? అని 
ప్రశ్నించాడు. అది నిరుత్సాహం కలిగించింది. 


కాని అతడు సైనికుడిగా. ఉన్న కాలం, అతనిని ఏదో విధంగా నిజంగా 
హీరోనే చేసింది. ఈ కాలంలోనే అతడు మంచి శక్తిమంతుడైన రచయితగా 
రూపుదిద్దు కొన్నాడు. అసలతడు జన్మతః రచయితే. చిన్ననాటి నుంచి 
కూడ అతడు (ప్రకృతిని, నునుష్యులను నిశితంగా పరిశీలించే వాడు. ఈ 
పరిశీలనలో అతనిని కొట్టిన మరో రచయిత ప్రపంచలోనే లేడు. ఎంతగా 
పుట్టుకతో రచయిత అయినా తగు సనుయం వచ్చే వరకు ఎవరైనా 
నిరిక్షించ వలసిందే. ఈ సమయం అతనికి సైన్యంలో చేరడానికి వెళుతూ 
ఉన్నప్పుడు మార్గమధ్యంలో, కాకసన్‌ పర్వత సానువులను దర్శించి నప్పుడు, 
వచ్చింది. అతని నిగూఢ రచనా శక్తులు పురివిప్పి నాట్యం చేశాయి. ఆ 
దృశ్యంలోని “అతి ప్రాకృతికళోభి, అతడి “చూపుల ఆకలిని” ఉత్తేజ 
పరిచింది. అంతేకాదు. ఆప్పుడే అతనిలో నిద్రాణంగా ఉన్న రచనోత్సుకత, 
ఆ దేదీప్యవాన అతి ప్రాకృతిక దృశ్యాన్ని పదబంధం చేయాలని 
ఉవ్విళ్ళూరింది. అతనిలో కొట్ట వచ్చినట్టు కనిపించే మరో లక్షణం ఉంది. 
అది దేవుని ఘనతకు సంబంధించిన అతని భావన. ఆ నుహోదేవుని 


లియో టాల్‌సాయ్‌ శం 


ఘనతకు సంబంధించిన భానన, దానితో ఏదో విధంగా ఐక్యమైసోవాలనే 
వాంఛ - ఈ రెండూ ఆ దృశ్యంతో అతనిలో మోసులెత్తాయి. 





వెంటనే అతడు రాతకు పూనుకొన్నాడు. అతడు “బాల్యం” రాశాడు. 
ఆ తరువాత సైనిక జీవితాన్ని ప్రతిబింబిస్తూ “కథలు” రాశాడు. స్కెచ్‌లు 
రాశాడు. వాటిల్లో ముఖ్యమైనవి. "The Raid", “The Cossacks", "The 
Wood Felling", “Notes of a Billard Marker", Three 
Sebastapol sketches", "Boyhood" (Part of youth) “A 
Landiords's Morning", Christmas Eve" లు. ఇక్కడ గమ్మత్తు 
ఏమిటంటే, ఒక ప్రక్క సైనికుడుగా పని చేస్తూనే, అతడే చెప్తుకొన్నట్లు, 
కొజక్‌ ఆడవాళ్ళ వెంట పడుతూనే, తాగి తంద నాలాడుతూనేె, తీరిక 
చిక్కినప్పుడెల్ల ఇవన్నీ రాశాడు. అటువంటి సమయాల్లో రాయడం అంటే 
మాటలు కాదు. “రాయాలనే ప్రబల వాంఛ” ఏదో అతని గంగదె(రు 
తౌత్తించి ఉంచాలి. 


అతనిలో ఈ “ప్రబల వాంఛి వెలుగుతూ ఆరిపోయే దీపంలా పని 
చేసింది. ఒక్కో మాటు, మంచి ఉల్లాసంతో తన శక్తి ఏమిటో తనకు 
తెలిసి రాసే వాడు. 1858లో చెప్పుకొన్నాడు, “అప్పుడప్పుడు నేను వడికే 
దారానికి తలా తోక ఉండవు”. మరో మాట 1860లో ఇలా అన్నాడు. 
““గుండె మనకు తెలియకుండానే ఎలా కొట్టు కొంటుందో, నాకు రచనా 
అంతే.”” అయితే రాయడం అంత తేలిక అనుకో రాదు. అతడు 
పెట్టుకున్న (ప్రమాణాలు ఎంతో ఉన్నతాలు. వాటితో సరితూగడానికి అతడు 
“*యుద్దమూ - శాంతి” నవలను ఏడు సార్లు. తిరగ రాశాడు. “అన్నా 
కెరెనీనా”ను అంతకంటె ఎక్కువసార్హు తిరగ రాశాడు. ఈ తిరగరాతలో 
అతడు అనేక మౌలికమైన మార్పులు చేసే వాడు. ఉదాహరణకు “అన్నా 
కారెనీనా”లో జుగుస్ఫాకరమైన ఆస్థాన వేశ్యగా ప్రారంభమైన “అన్నా! చివరి 
రాతలో వునకు తెలిసిన అత్యంత మాననీయమైైన విషాద నాయికగా 
పరివర్తితమైంది. అతనిలోని “కలాకారు”ని పిలుపును అతడు విన్నాడు, 
గుర్తించాడు. అందుకే మానవావిర్భానం తరువాత అతని లాగా రాయ గలిగిన 
వాడు రాలేదు. అందులో ముఖ్యంగా ప్రకృతిని అంత హృద్యంగా, అత్యంత 
సత్యతా శోభయమానంగా, పూర్ణంగా వర్ణించిన మరో మానవుడు కాన 

* మొదట “రెండు పెళ్ళిళ్ళు” (Two Marriages) అని పేరు పెట్టాడు. 


50 మేధావులమెకకలు 
రాడు. ఉదాహరణకు, అతడు (“మంచు తుఫాన్‌” (5౧0౪4 Storm) లో 
కాకసన్‌ నుంచి యాస్నయాకు తిరుగు ప్రయాణంలో ప్రకృతిని వర్ణించిన 
తీరు అనితర సాధ్యం. అది మనలను సమ్మోహితులను చేస్తుంది. ధ్వనులు, 
అంతర్వాహినుల్కు చాటువులు ఏమీ లేకుండానే అతడు ఆ సమ్మాహ 
మార్మికతను సాధించాడు. దీనిని గురించి ఎడ్వర్డ్‌ క్రాంక్‌షా ఇలా అంటాడు: 
“పరిపూర్ణ స్వచ్చత, దర్శనీయతలను ఉపయోగిస్తూ, చిత్రలేఖనంలో వెలుగు 
చీకట్లను, ఛాయలను రూపొందించు చిత్రకారుని లాంటి వాడు టాల్‌స్టాయ్‌”. 
మరొకరు ఆయన్ను ప్రాక్‌ రాఫిలైట్‌ చీత్రకారునితో పోల్పాడు. అతడి 
రచనలలోని ఆకృతులు, స్వరాలు, శబ్దాలు, అల్లిక వాసనలు, సంవేదనలు 
- అన్నీ గూడ స్పటిక పారదర్శకతతో స్రత్యక్ష మవుతాయి. . 





ఉదాహరణకు బహిర్ముఖుడైన వ్రాన్‌ స్కీ, 


“చాలా, బాగుంది!” తనలో తాను టు. కాలు మీద కాలు 
వేసుకొ ఒక కాలిని చేతిలోకి తీసుకొని, అంతకు ముతడురోన పడడం 
వలన shen మోకాలి కండర బాధను అనుభవించాడు.... అతని బలమైన 
కాలి తేలికపాటి నొప్పిని ఆనందించాడు. అన్నాను నిరాశానిస్పుహలకు 
గురిచేసిన ఆ శీతల ప్రకాశ మాన ఆగష్టు రోజు అతనికెంతో ఆహ్లాదకర 
మనిపించింది.... గుర్రపు బగ్గీ కిటికీ అద్దంలో నుంచి చూసిన ప్రతిదీ, 
తానెంత తాజాగా ఆనందంగా, వీర్యవంతంగా ఉన్నాడో, అంత తాజాగా 
ఆనందంగా, _ విర్యవంతంగా కనిపించింది. అస్తమిస్తున్న సూర్యుని అరుణ 
కాంతిలో మిల మిల మెరుస్తున్న ఇళ్ళ కప్పులు, ప్రహరీల వంపు సొంపులు, 
భవంతుల దృష్టి వీక్షణాలు, ఆలుగడ్డల పంట చేలు - అన్నీ సుందరంగా, 
అప్పుడే కళాకారుని కుంచె తడియారని వార్షిష్‌ చేసిన సుందర ప్రకృతి 
దృశ్యంలా ఉన్నాయి. 


మరో వర్ణన 


“చందమామ. కళ తప్పి, ఆకాశంలో శ్వేత మేఘంలా ఉంది. ఒక 
తార గూడ కనిపించడం లేదు. అంతకు ముందు వెండిలా మెరిసిన బురద 
గడ్డ మొక్క బంగారు కాంతుల నీనుతోంది. నిలువనీటి గుంటలన్నీ జేగురు 
రంగును దాల్హాయి. నీలం గడ్డి “పీత-హరితం' లోకి మారింది... గద్ద. లేచి 


లియో బాల్‌సాయ్‌ 51 


గడ్డివామి మీద వాలింది తల అటూ ఇటూ తిప్పుతూ. అనంత్పప్తితో 
చిత్తడి. నేల వంక చూస్తూ కాకులు పొలాల మీద ఎగురు . తున్నాయి. 
తాను కప్పుకొన్న కోటును తీసి వేసి లేచి తల దువ్వుకొంటున్న ఒక 
వుుసలివాని కోసం, చెప్పులు లేని కుర్రాడొకడు గు(ర్రాలను తోలు 
కొస్తున్నాడు. తుపాకి నుంచి వెలువడిన పొగ, ఆకుపచ్చని గడ్డిమీద తెల్లగా 
ఉంది.” 

ఈ వర్గనను చూస్తే మనకు ఏమి అనిపిస్తుంది! ప్రకృతి అంటే 
అతనిలో ఉన్న ఆరాధన, వర్ణనా సామర్ధ్యం, ఉత్తేజం బహిర్గతమయ్యాయి. 
జీవితాంతం ఈ శక్తిని మనం అతనిలో చూస్తాము. 1896 జూలై 19 
తేదీన అతడు తన డైరీలో రాసుకొన్నది చూడండి: “దున్నిన చేలో వంగిన 
కలుపు మొక్క ఇంకొ బ్రతికే ఉంది. నల్లగా దుమ్ము కొట్టుకుపోయి ఉంది. 
అయినా బ్రతికే ఉంది, మధ్యలో మాత్రం ఎ(ర్రగా ఉంది. అది నన్ను 
రాయ మంటోంది. జీవితాన్ని అది చివరి కంట నిరూపిస్తున్నది. ఆ 
మొత్తం పొలం మధ్యలో ఏకాకిగా ఆ మొక్క ఏదో విధంగా  *జీవన 
సర్హక శక్తిని ప్రదర్శిస్తోంది?. నిశిత, శీతల నిరుద్వేగ నేత్రంతో ప్రకృతిని 
దర్శించి, అతి మేధావంతమైవ కలంతో నిర్దిష్ట పదాలలోకి కూర్చి నప్పుడు 
అతడికి ఎంతో ఆనందం కలిగింది. ఆత్మశాంతి కలిగింది””. 


అతడు మహోద్భుతమైన నవలా రచయిత. అన్ని పేజీల “యుద్దమూ 
- శాంతీ”, “అన్నా కెరెనీన” అను రాసినా అతనికి “పునరుక్తి” దోషాన్ని 
ఆపాదించ లేము. “యుద్దమూ - శాంతీ”లో మొత్తం సమాజం . గురించి, 
ఒక యుగాన్నే గురించే వ్రాస్తే, “అన్నా కెరెనీనాలో ఒక . ప్రత్యేక జన 
సమూహాన్ని గురించి రాశాడు. ఈ రెండు మహాధ్భుతమైన నవలలు అతనిని 
జాతి నేతను చేశాయి. ప్రపంచ ప్రఖ్యాతిని ఆర్షించి సెట్టాయి. డబ్బును 
బాగా ముట్ట చెప్పాయి. ఏ రచయితకు లభించని నైతిక వైద్యం ఈ 
'ననలలనల్ల ఆయనకు లభించింది. 


అతని జీవితంలో నూడు సృజనాత్మక దశలున్నాయి. మొదటిది: 
1850ల నాటి తొలి కథల దశ. రెండవది: 1860 ప్రాంతం. యుద్దమూ 
- శాంతీ రాయడానికి ఉపయోగించిన ఆరేళ్ళకాలం. మూడవది: 1870ల 
ప్రాంతం, అన్నా కెరెనీనా రచనా దశ, 





52 | మేథావుల మెతకలు 

రచనే అతడి ముఖ్య వ్యాసంగం గాదు. ఇంతకంటె కొన్ని మంచి పనులు 
చేయా లనుకొన్నాడు. అవి నైతిక ప్రాముఖ్యం ఉన్న విషయాలు, సమాజ 
సంస్కరణలకు సంబంధించిన విషయాలు. ఆ రోజుల్లో రచనలు చేయడం 
కులీనులకు తగిన పని కాదని భావించే వారు. ఎవరో తక్కువ స్థాయి 
వారు చేయ వలసిన పని అది. టాల్‌స్టాయ్‌లోనూ ఇదే భావన ఉండేది. 
అసలు తాను ఏదైవజ్ఞుడనో, [ప్రవక్షనో అను కొన్నాడు. ఫెట్‌ అనే కవితో 
ఒకసారి అతడే అన్నాడు: “కథలు రాయడవుంత బుద్దిమాలిన పని. 
మరొకటి లేదు. అది అవమానకరమైంది”'. ఇక్కడ అవమానం అనే 
మాటను గమనించాలి. కళాసృష్టి అంటే రచన అంటే, దేవుడిచ్చిన తెలివి 
తేటలను దుర్వినియోగం చేయడమే. 'అందుకే అతడు కాలం మీద పడే 
కొలది, రచనా వ్యాసంగం వదిలివేసి నైతిక సంస్కరణలు స్వీకరించాడు. కొని 
ఇక్కడతడు ఆత్మ వంచనకు పాల్పడ్డాడేమో ననిపిస్తుంది. రచయితగా 
రాణించాడు కాని అతడు రచయిత కాదలచ లేదు. బదులుగా ఏదో 
నూతన మతాన్ని స్ట్రాపించాలని, ్రవక్తకావాలని, ప్రపంచాన్ని మార్చాలని కలలు 
కన్నాడు. కాని దీనికి కావలసిన బౌద్దిక నైతిక సామర్జ్యాలు అతనిలో లేవు, 
ఒక్క సంకల్పం తపు. కేవలం సంకల్పంతో ఏమవుతుంది? బహుశా . అతడు 
ఇలా మొగ్గు చూపక పోతే అతని కలం నుంచి ఇంకా ఎన్నో మహా 
రచనలు జాలువారి ఉండేవి. 


అతడు సమాజాన్ని ఎన్నో విధాల సంస్కరించా అనుకొన్నాడు. 1840లో 
అతడికి వారసత్వంగా జమీ సంక్రమించి నప్పుడు రైతు సంస్కరణ 
ప్రవేశపెట్టాడు. బానిస విమోచనను ్రవేశపెట్టా అనుకొన్నాడు. నూర్చే 
యంత్రాలను పెట్ట వారి శ్రమ తగ్గించా లనుకొన్నాడు. ఆ తరవాత రైతు 
సమస్యలకు పూర్తి పరిష్కారం “విద్య? అనుకొన్నాడు. రూసో మొదలు 
మేధావులందరూ, నూతన వ్యవస్థను స్థాపించడం ద్వారా శాశ్వత “మానవ 
విద్యా సమస్యను పరిష్కరించవచ్చనుకొన్నారు. అతడే స్వయంగా రైతు 
బిడ్డలకు చదువు చెప్పడం మొదలెట్టాడు. - ఇదీ ఎంతో కాలం సాగ లేదు. 
బోర్‌కొట్టి జర్మనీ యాత్రకు వెళ్ళాడు. 

అతడు నైతికంగా వీరుణ్ణి కావాలనుకోవడానికి కారణాలు వేరే ఉన్నాయి. 
అతడు చేసిన జులాయి పనులను అతడెప్తుడూ పాపాలుగా భావించ 
లేదు. దీనికి అతని “అహం” అడ్డం నచ్చింది. 1849 నాటి నుంచే 


లియో దాల్‌స్తాయ్‌ 53 
అతడికి జూదం పిచ్చి ఉంది. మే 1వ తేదీన అతని సోదరుడు సెర్లికి 
వ్రాసిన లేఖలో, నేను పీటర్స్‌బర్ల్‌కు అనవసరంగా వచ్చాను. పని అంటూ 
ఏమీ లేదు. డబ్బు జూదంలో పోగొట్టు కొన్నాను. అప్పుల పాలయ్యాను.. 
నా ఎస్టేట్‌ కొంత అమ్మి డబ్బు పంపించు”? ఆ తరువాత పదేళ్ళపాటు 
వుధ్య నుధ్య జూదం ఆడుతూనే ఉన్నాడు. విపరీతంగా పోగొట్టు 
కొంటూనే ఉన్నాడు. ఆస్తులు కరిగి పోయాయి. స్నేహితుల దగ్గర, 
బంధువుల దగ్గర అప్పులు చేశాడు. సైనికుడుగా ఉండగా ఆడాడు. ఆ 
తరువాత యూరోపు పర్యటనలో ఆడాడు. 1857లో అతడు 
రాసుకొన్నాడు: రూలైట్‌ (ROoUlettee) (తిరిగే చక్రం మీద ఉన్న అంకెలపై 
పందెం కాసే జూదం) ఆరు గంటల దాకా ఆడాను. అంతా పోయింది. 
ఒక (ఫెంచివాని వద్ద 200 రూబుళ్ళు అప్పు చేశాను. అవీ పోయాయి. 
తుర్గనీవ్‌ దగ్గర అప్పు చేశాను. అవీ పోయాయి. ఆ తరవాత దీనిని 
గురించి అతని భార్య ఇలా రాసింది: “జూదం మంచిది కాదని అలా 
ఆడినందుకు చాల బాధపడ్డాడు. కాని ఆ కాలంలో చేసిన అప్పులను 
తీర్చలేని అశక్తతకు అతడు పరితాపం చెంద లేదు. అప్పుపెట్టిన వాళ్ళల్లో 
పేదవాళ్ళు గూడ ఉన్నారు”? 





అతడి జూద వ్యసనాన్ని మించింది (స్త్రీ వ్యసనం. 1853 మే శవ 
తేదీ డైరీలో ఇలా ఉంది: “ఏదో ఒక ఆడది కావాలి. అది లేకపోతే 
నాకు కణం శాంతి ఉండదు”. “*కావేచ్చ. శారీరక రుగ్మతగా 
తయారయ్యేట్టుగా ఉంది” (6 జూన్‌ 1856). ఆయన జీవిత కథ 
రాసిన ఐల్మర్‌ మాడ్‌ (AyImer Maude) తో, “నాకు 81 ఏళ్ళు వచ్చే 
వరకు 'కామాన్ని వదలలేక పోయాను అన్నాడు. “గనోరియా 
మామూలుగా .ఎక్కడ నుంచి సంక్రమిస్తుందో, అక్కడి నుంచే నాకు 
వచ్చింది. దానికి చికిత్స చేయించుకొన్నాను”, అని 1847 మార్చి డైరీలో 
రాసుకొన్నాడు. 1852లో సోదరుడు నికోలాయ్‌కు ఉత్తరం రాస్తూ, 
**సుఖవ్యాధి నయమైంది. కాని రసం మందుల అనంతర (ప్రభావాలు నా 
దుంప తంచాయి* అని "పేర్కొన్నాడు. వేశ్యలు, జిట్సీలు, కోజక్‌లు, 
బెక్తాపడుచులు, రైతు పడుచులు - ఎవరినీ వదల లేదు. 

అయితే తాను మాత్రం ఏరోజు కారోజు, “ఇలాంటి పని మరొకసారి 
చేయరాదు”, అని అనుకొనేవాడు. అసలు అటువంటి ప్రలోభాలకు మూలం 


కశ మేధావుల మెతకలు 
ఆడవాళ్ళే అని భావించాడు. “ఆడది పాపహీతువు” అన్నాడు. వాళ్ళకు 
వీలైనంత దూరంగా ఉండా లనుకొనేవాడు. అయినా అది కుదర లేదు. 


టాల్‌స్టాయ్‌ తన ఎస్టేట్‌కు వెళ్లినప్పుడు బానిస పడుచులను చేర 
వ్‌సివాడుు. _యాస్ప్యా పోలియానాకు రాసిన ఉత్తరంలో *దునియాషా 
అందం, యౌవనం నురవరానివి... బలిష్టమైన ఆమె స్త్రీ శరీరం... 
మరువలేను,** అని పేర్కొన్నాడు. 1856లో యూరోపు సర్యటనకు వెళ్ళిన 
కారణం ఒక బానిస పడుచు మరుల నుంచి బయట పడడానికే. తిరిగి 
వచ్చాక . మళ్ళీ మొదలే. ఈ సారి యౌక్సిన్యా అనే వివాహిత మరులలో 
కూరుకు పోయాడు. 1858 మే డైరీలో “ఈరోజు ఆ పెద్ద అడవిలో. 
నాకు బుద్ది లేదు. నేను వట్టి వెధవని... ఇత్తడిలాంటి ఆమె ముఖం, 
కళ్ళు.... ఇంతకు ముందు ఎన్నడూ లేనంతగా ఆమె ప్రేమలో పడ్డాను, 
నురో ఆలోచన లేదు. పరిశుభ్రంగా ఉంటుంది. అందహీన కాదు. గాఢమైన 
గొంతుక... ఏదో కొత్తదనం వాసన. ఎదపై ఆచ్చాదనాన్ని పైకి తంతున్న 
బలమైన గుండ్రని స్తనాలు”. ఈమె 1859లో, బహుశ, టిమొఫెయి 
బజికిన్‌ - (TiIMofei Bozykin) అనే మగబిడ్డను కన్నది. రైతు బిడ్డలను 
చదివించాలని సంకల్పం ఉన్నా అతడు అబిడ్డను చదివించ లేదు, సరిగదా, 
అతడి పితృత్వాన్ని అంగీకరించలేదు. మార్క్స్‌, ఇబ్స్ఫెన్‌లూ ఇదే చేశారు. 
ఒక్క తుర్గనీన్‌ మాత్రం తన అక్రమ సంతానానికి తండ్రినని ధైర్యంగా 
చెప్పు కొన్నాడు. టాల్‌స్టాయ్‌ ఆ కుగ్రవాళ్లి పశుశాలలో పని చేయనీయడానికి 
మాత్రం అంగీకరించాడు. - ఆ పిల్లవాడేదో తప్పుచేస్తే అతడిని “అడవి పనికి? 
పంపాడు. 1900 సంత్సరంలో టాల్‌స్టాయ్‌ కొడుకు అలెక్సీ, అతనితో 
స్నేహం చేసి తన బండి తోలేవానిగా పెట్టు కొన్నాడు. ఇక ఆ తాల 
అతని గురించిన సమాచారం ఏమీ లేదు. 


టాల్‌స్ట్రాయ్‌కు (స్త్రీ అంటే మొదటి నుంచి సదభిప్రాయం లేదు. 
“మగవాని లోలుపత, కాముకత, ప్రలోభాలకు (స్త్రీయే మూలం” అనే 
ప్రాచ్య నానుడిని దాటి టాల్‌స్టాయ్‌ ఎదగలేక పోయాడు. దీనికి భిన్నంగా 
అన్నా కెరెనీనాను భావన చేసేటప్పుడు గూడ స్త్రీ మనస్సులోకి లోతుగా 
తొంగి చూడ లేదు. “స్త్రీని పరిణతి చెందిన మానవిగా అతడు 
అంగీకరించ. లేదు. 1898లో అతడి 70వ యేట ఇలా రాస్తాడు: 


లియో టాల్‌సాయ్‌ 55 





“మామూలుగా (స్త్రీ బుదిమాలింది. సైతాన్‌ కోసం ఆమె పని చేసేట 
పుడు సైతాన్‌ ఆమెకు తన బుద్దిని ఇస్తుంది. ఆమె అపుడపుడు 
దూరదృష్టిని, అద్భుతమైన ఆలోచనను, స్థిరతను ప్రదర్శిస్తుంది. ఎందుకో 
తెలుసా? ఏదో వెధవ పనిచెయ్యడానికే”. (స్ర్త్రీ స్వేచ్చమీద మిల్‌ వెలిబుచ్చిన 


అభిప్రాయాలతో ఇతడు ఏకీభవించ లేదు. మ. మాత్రమే ఆడదానికి 
గారవాన్నిచ్చేది, తగినదిగా సరిగణించాడు. 


*6 క్రి ంత్రవుంది స్వేచ్చావాదులు అంటున్నట్లు, స్వర లెంగిక రతిని 
అనువుతించాలా? అసంభవం! ఇక కుటుంబ జీవితం నాశనమే. ఈ 
సమస్యను అధిగమించడానికే చట్టం బంగారు బాటు వేసింది. అదే వేశ్య. 
లండన్‌లో ఉన్న 70,000 వేశ్యలను లేకుండా ఆ వాహానగరాన్ని 
ఊహించండి! గౌరవం, నీతిగతి ఏమవుతుంది? కుటుంబ జీవితం ఎలా. 
వునుగడ సాగిస్తుంది? ఎంతనుంది పడతులు కన్యలుగా ఉండగలరు? 
కుటుంబం మనుగడకు వేశ్యావృత్తి అవసరమని నా గాఢ విశ్వాసంి”. అని 
స్రాకోన్‌కు రాసిన ఉత్తరంలో పేర్కొన్నాడు టాల్‌స్టాయ్‌. 


అలాగని అతనికి కుటుంబానికి వటాలస్తంభమైన “వివాహం అంటే 
గారనం ఉందా అంటే అదీ లేదు. కైస్తన వివాహం మీద అసలే విశ్వాసం 
లేదు. మొదట, అతడి ఇరవయ్యోయేట, వలేర్యా ఆర్ఫెనెవ్‌ అనే అనాధను 
పెళ్ళి చేసుకొందా మనుకొన్నాడు. ఆమెను ప్రేమించాడు. ఆమె అదృష్టం 
బాగుంది. ఆ వివాహం జరుగ లేదు. ఆయన డైరీలు. చూస్తే తెలుస్తుంది. 
““పాపం ఆమెకు ఎముక లేదు, వేడి లేదు, వట్టి ముద్ద. కాని ఆమె 
నవ్వు లొంగుబాటును సూచిస్తుంది.” తరవాత ఆమెకు రాసిన ఉత్తరంలో, 
““మన మధ్య చాలా అంతరం ఉంది. (సీమ, పెళ్ళి మనకు దుఖాన్ని 
తప్పు ఏమి ఇచ్చి ఉండేవి కావు, అని పేర్కొన్నాడు. 


అతడి 34వ యేట, అతడి చూపు ఒక 18 ఏళ్ళ డాక్టరు కూతురుపై 
పడింది. ఆమె సేరు సోన్యాబెర్స్‌. ఈ పెళ్ళి జీవితాంతం సాగుతుందని 
అతడు ఊహించ లేదు. కాని మొత్తానికి కొసకంట సాగింది. పెళ్ళికి అతడు 
గంటు ఆలస్యంగా వచ్చాడు. ఆమె కంట తడ పెట్టింది. పెళ్ళాన తర్వాత 
ఆరుగు(ర్రాల బండిమీద మధుమాస యాత్రకు బయలుదేరారు. అప్పుడు 
ఏడ్చింది. “మీ అమ్మా నాన్నలను వదిలి రాలేనిదానవు నన్నేం (ప్రెమిస్తావు?” 





56 





అన్నాడు. బండిలో కూర్చున్న తరువాత ఆమె తొడ గీర్ణడం 
ప్రారంభించాడు. ఆమె ఏడ్చింది. హోటల్లో ఆమె అతనికి త్రీ సర్వ్‌ 
చేస్తున్నప్పుడు, ఆమెను గిల్లాడు. మళ్ళీ ఆమె ఏద్చింది. చివరకు అమెతో 
పడుకొన్న తరవాత “నమ్మశక్యం గాని సుఖాన్ని ఇచ్చింది. ఈ సుం 
జీవితాంతం కొనసాగ తుందనుకోన్సు:? అన్నాడు. అలాగే అలాంటి సుఖం 
తరవాత కరవైంది... 


టాల్‌స్టాయ్‌ గూడ ఈ కోవకు చెందిన వాడే. అందుకే తన డైరీల 
నన్నింటిని ఆమె పరం చేశాడు ఆమె డైరీలు తాను చూడాలన్నాడు, 
టాల్‌స్టాయ్‌. చేస్వి పెద్ద పొరపాటు పని ఇదే. అతని డైరీలలో ఆమె ఏమి | 
మూడి? అతన? ఫటల లైంగిక జీవితం, పిచ్చి తిరుగుళ్ళు, వేళ్ళల 
వేటు జూదం, జిప్పీలతో, బానిస పడుచులతో సాగించిన సంభోగ వ్యర్థనలు, 
అప్పుడన్నది ఆమె /౧ా కెందుకిస్తారు. ఆ భయానకమైన మీ డైరీలు 
తీసుకుపాండ్రి?;, | 


ఆవె. లైంగిక్ష బీవితాన్ని నిరాకరిస్తే 4 ఆరోగ్యవంతుడైన భర్తకు 
అనారోగ్యమ్మైన భార్య ఉంటే అండ్ర జీవితం దుర్భరమే:? అన్నాడు 
టాల్‌స్టాయ్‌. సోన మొద నుంచీ టాల్‌స్టాయ్‌ అమెను (ప్రేమించడం నూని 
వేశాడు. కాని గత (పేమావశ్ల మాత్రమే ఆమెలోనూ మిగిలి కంది. 
ఆమె డైరీలో రాసుకొంది; ఓ£అత్రడ్రి (పేమ, అనుకంప తప్పు  నాకింకేమీ 
అక్కరలేదు. కాని అద్దే అతడు నాక్రివ్వడం లేద్ద, ఎవ్వరికీ అక్కరలేని 
ఎవరూ ప్రేమించని, వేవిళ్ళతో, పెద్ద బాన కడుపుతో, బురదలో 

రుపలు గ్గ 'టువంటి. వివాహం కొనసాగడం కష్టమే 
యవ ఇక ఆమె (ప్రవ జ్రవిత్య గురించి ఆలోచించకుండా, గృహ 


_ లియో టాల్‌స్టాయ్‌ 57 

“వివాహంలో ఒక దుర్మారుడికి ఎలా విముక్తి దొరుకుతుందో నేను 
అర్దం చేసు కోగలను. కొన ఒక శుద్దమైన అమ్మాయి ఆ వివాహబంధంలో 
ఎందుకు _ ఇరుక్కోవాలో నాకు అర్హం కాని విషయం. నెనె ఆడపిల్లనైతే 
ఈ ప్రపంచంలో ఏమిచ్చినా పెళ్ళి మాత్రం చేసుకోను. ఇక (పేను 
విషయానికి వస్తే ఆడకు గాని మగకు గాని - అదంటే ఏమిటో 
నాకు బాగాతెలుసు - అందహీన, రసహీనమైన ఒక అనుభూతి భావం 
- దానికి నా హృదయ కవాటాలు మూసి నేసి ఉండేవాణ్ణి. ఆ (పేను 
అంటువ్యాధి నాకు సోకకుండా వీలైనన్ని జా(గ్రత్తలు తీసుకొని ఉండేవాణ్ణి'' 
అని 1877లో తన కూతురు తాన్యాకు చెప్పాడు. 


ఇకపోతే టాల్‌స్టాయ్‌ స్వార్దాన్ని, - క్రార్యాన్ని బాగా చవిచూసిన వాడు 
తుర్గనీవ్‌. రచనా వ్యాసంగంలో సీనియర్‌ అయిన తుర్లనీన్‌ టాల్‌స్ట్రాయ్‌కు 
ఎంతో సహాయం చేశాడు. తుర్ల నీట్‌ _ పెద్దవునిషి. సహృదయుడు. 
టాల్‌స్తాయ్‌తో తాను విసిగి పోయానన్నాడు. తుర్లనీన్‌ అంతటి. వాడు తన 
నవల “తం[డ్రులూ - కొడుకులూను చూడమని టాల్‌స్ట్రాయ్‌కిస్తే అతడు 
దానిని ప్రక్కన పడేసి ఎంచక్కా నిద్రపోయాడు. తుర్గనీవ్‌ను గురించి 
టాల్‌స్టాయ్‌ తన డైరీలో ఎన్నో అప్రియాలను రాశాడు. అసత్యాలు రాశాడు. 
తుర్గనీవ్‌ మరణ శయ్య మీది నుంచి రాశాడు: “ఈ చీటిమీకు అందితే, 
గట్టిగా ఒకసారి మిమ్ము మీ భార్యను, పిల్లలను కౌగిలించుకోనివ్వు, నేనిక 
రాయలేను. అలసి పోయాను”. ఈ దయనీయ, ' హృదయ విదారక 
 అభ్యర్దనకు టాల్‌స్టాయ్‌ ఎలా ప్రతిస్పందించాడు? టాల్‌స్టాయ్‌ వెళ్ళి చూడలేదు = 
సరికదా, చిన్నచిటి మక్కైనా పంప లేదు. అతడు అలాగే ఇంకా రెండు 
నెలలు రోగతల్పంపై జీవచ్చవంలా పడే ఉన్నాడు. కాని ఆ తర్వాత తుర్గనీవ్‌ 
వురణించి నప్పుడు టాల్‌స్టాయ్‌ వెలువరించిన సానుభూతి వాక్యాలు = 
చూడండి; . శ్‌ 


. “నేనెప్పుడూ. తుర్గనీవ్‌ను గురించే ఆలోచిస్తుంటాను. నేను అతనిని. అతిగా 
(ఢడుమిసాను. అతనంటే నాకు ఎనలేని సానుభూతి, దయ. అతని రచనలు 
చదివాను. అతనిలో జీవించాను.” rear 

ఒక నటుడు (ప్రజలకు కావలసింది, వారాశించింది చెప్పాడు అంతే, 
అతని భార్య సోన్యా అంది: “వ్యక్తిగత సంబంధాలు, (పేమ  నెరపడం, 


వ్ర, మేధావుల మెతకలు 





నిజమైన స్నేహం చేయడం ఆయన శక్తికి మించిన పని. బదులుగా అతడు 
మానవాళిని (వ్యక్తులను విస్మరించి) కౌగిలించు కొన్నాడు. ఎందుకంటే ఈ 
కౌగిలింతను జనవేదిక మీద జనరంజకంగా, నాటకీయంగా, రసపూరకంగా 
ప్రదర్శించ వీలవుతుంది). 

క్రను క్రమంగా సోన్యా-టాల్‌హ్టైయ్‌ల మధ్య. సంబంధాల్లో మెరమెరలు 
అధికమయ్యాయి. సంబంధాలు ఎండు వారాయి. 1898లో టాల్‌స్టాయ్‌ 
జీవిత కథా రచయిత అయిన ఐల్‌ మర్‌నూడ్‌తో అన్నాడు: “మళ్ళీ రాత్రి 
నేను మగవాళ్లయినాను*. ఇలా పడకటింటి రహస్యం బయటి ప్రపంచానికి 
తెలియడం అంతటి దురదృష్టం వురొకటి లేదనుకొంది ఆమె. ఈ 
కాలంలోనే అతడి డైరీలలో ఆమెపై విమర్శ ఎక్కువైంది. ఆమె 1890లో 
రాసింది: “నేను ఆయన డైరీలు సాపు రాయడం ఇపుడాయనకు ఇష్టం 
లేదు. పాత డైరీలు నాశనం చేసి పిల్లల, ప్రజల దృష్టిలో 'పెద్ద మనిషిగా, 
కనిసంచదలిచాడు.'' అందుకని డైరీలు ఆవాకంట పడనీయకుండ 
జాగ్రత్తపడ్డాడు. “మా సంబంధాలు మెరుగు పరుచుకోవచ్చు నేమోనని 
ఆయన డైరీలను రహస్యంగా చదివాను. కాని అవి నా నున స్తాపం 
పెంచాయో అంది ఆవు. ఆమెకు ఏవి కనపడక పోయే సరికి, 
అనుమానంతో వెతికితే అసలు డైరీ కనపడింది. దానిని కాపీచేసి, దానిమీద 
ఒక కాగితాన్ని అంటించి ఇలా రాసింది. “బాధా తప్త హృదయంతో 
విచారణీయమైన నా భర్త డైరీని కాపీ చేశాను. నన్ను గురించి అతడు 
రాసిందంతా అబద్దం. మా దాంపత్యాన్ని గురించి అతడు రాసిదంతా 
అబద్దం, అన్యాయం, దారుణం - దేవుడు క్షమించుగాక! అబద్దం, 
వక్రీకృతం, అల్లిక కల్పన”. . 


“శరీరాలతో వెరు చేయబడిన ఆత్మల కలయికయే ప్రేమ” అంటాడు 
టాల్‌స్టాయ్‌. అలా అన్న టాల్‌స్టాయ్‌ అదేరోజు (1910 జూలై 22) 
దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి రహస్యంగా తన చిన్న కూతురు పేర 
వీలునావూ రాయించాడు. దస్తావేజులు చెర్టీకోన్‌ రాయించాడు. అందులో 
ఏమి రాసిందీ ఆయనకు తెలియదని అన్నాడు బ్యుల్లకోన్‌. 

సోన్యా అక్టోబరు 27-28 అర్దరాత్రి అతడి కాగితాలు - వీలునామా 
కోసం - వెతకడం చూశాడు. అప్పుటికప్తుడు అలెగ్జాండ్రాను లేపి 


లియో టాల్‌సాయ్‌ ప్ర 





“(ఇప్పుడే ఇలు వదిలి పోతున్నాను - ఇది మంచికే” అన్నాడు. ఆ రాత్రికి 
రాత్రే రైలందుకొన్నాడు. ఈ సంగతి తెల్లవారిన తరవాత సోన్యాకు 
తెలిసినప్పుడు ఆమె ఒక చెరువులోకి దూకింది. నవంబరు 1వ తేదీ నాటికి 
 న్యూమోనియో అస్తాలతో బాధపడుతున్న టాల్‌స్టాయ్‌ని ఆస్త్రపోవ్‌ స్టేషన్‌ వద్ద 
రైలు దించారు. 7న తేదీ ఆయన మరణవార్త వచ్చింది. 

ఆయన సాహిత్యాభిమానును కలవరపెట్టేది అతని కుటుంబ నాటకం. 
అందులో విషాదం, అసూయ, ద్వేషం పగ మోసం, హస్టీరియా, 
లోభం, వెకిలితనం - అన్నీ ఉన్నాయి. 


ప్రజలను ఆ వ్యక్తులను లా వదిలిపెట్ట అమూర్త భావాలతో అంబరాలకు 
వారథి కట్టే మేధావులకు టాల్‌స్టాయ్‌ జీవితం ఒక ఉదాహరణ. టాల్‌స్టాయ్‌ 
తన కుటుంబాన్ని నాశనం చేసుకొన్నాడు. తాను తిసుకురాక తప్పుదనుకొన్న 
నైతిక పరివర్తన తీసుకు రావడానికి తనను తాను చంపు క్‌ న్నాడు. రష్యాలో 
తానాశించినట్టు నూతన యుగం రావాలని ఆశించాడు. నూతన యుగం 
వచ్చింది. కాని తానాశించినట్టు కాదు. 1917లో రష్యా అతడూహించని 
విధంగా _ పరివర్తితమైంది. సామాజిక పునరుజ్ఞీవనాన్ని గురించి అతడు రాసిన 
దానినంతా అది అర్హ రతం చేసింది. 


(91 మే మిసిమి) 


ఆధునిక మేధావులకు ఆద్యుడు జాన్‌ జాక్‌ రూసో (1712-78) 


అని చెప్పొచ్చు. తరువాతి వారందరికీ ఇతడే ఒరవడి పెట్టాడు. బహుశా 
మేధావులందరిలోకి సమాజాన్ని ఎక్కువగా ప్రభావితం చేసిన వాడు ఇతడే, 


18న శతాబ్దానికి వచ్చేసరికి మతం, మతాధికారుల (ప్రభావం సన్నగిల్లింది. 
ఒక రకమున శూన్యంతో నిండిపోయింది (ప్రపంచం. ఆ శూన్యాన్ని నింపడం 
తనొక్కడికే సాధ్యం అనుకొన్నాడు రూసో. శృతు లంటే అతడికి. విశ్వాసం 
లేదు. సనాతన మతం, ఆచారాల నుంచి, అనుభవాల నుంచి పనికి వచ్చే 
వాటిని ఏరుకొని బౌదల దాల్బ్పడం, పనికిరాని వాటిని పూర్తిగా 
పరిహరించడం చేయాలన్నాడు. “మేము దేవతలకు వ్యాఖ్యానం చెప్పే వారి 
కోనకు చెందిన వారం కాము. అసలు మేము ఆ దేవతలకు సాక్షాత్తు 
(పతినిధులం'' అని భావించేవాడు రూసో. “సమాజానికి రోగాలు. వస్తాయి. 
వాటిని నిదానం చేయగలం. నుందు మాకు వేసి వాటిని కుదర్శగలం, 
దానికి తగ్గ సూత్రాలు మౌ దగ్గర ఉన్నాయి” అన్నాడు. దేనలోకం నుంచి 


దొంగతనంగా నిప్పును మానవాళి కోసం తెచ్చి అందించిన ప్రమీథ్యూస్‌ 
తమ నాయకుడన్నాడు. 


అతడి కంటె పెద్దవాడైన నొళ్లేర్‌ లాంటి దార్భనికులు దైన పీఠాలను 
బద్దలు కొట్టి, వివేచనను హౌతువును సింహసనం ఎక్కిస్తుంచే, రూసో 
ఆధునిక యుగ ముఖ్య లక్షణాలన్నింటిని కాగిలించు క్‌ "న్నాడు. ఆనాడు 
సవూజంలో ఉన్న యథాతథ స్థితిని పూర్తిగా కూలదోసే హక్కు 
తనకుందన్నాడు. అట్టడుగు నుంచి సమాజాన్ని తను కనుగొన్న సూత్రాల 
కనుగుణంగా పునర్శిర్మించే అతడి శక్తిపై అతడికి పూర్తి విశ్వాసం ఉంది. 
దీని నంతా రాజకీయ ప్రక్రియ ద్వారా సాధించ వచ్చు ననుకొన్నాడు. 
మానవుని ప్రవర్తనను నిర్దేశించేది, నియంత్రించేది కేవలం తార్కిక బుద్ది 
(వివేచన = Rea50n) మాత్రమే కాదు. సహజాతం (1౧54౧0, 
అంతర్చుద్ది (INtUiton), ప్రచోదనం (iIMpulse) ల పాత్ర ఎంతో ఉందని 
గుర్తించాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. 


ఇతడు (ఫ్రెంచి విష్ణవానికి (1789) పదేళ్ళు ముందే గతించినా ఆ 


రూసో 61 
విప్లవానికి స్ఫూర్తి ఇతడిదేనని, ఇతని సమకాలీనులు ఇతనినే విప్లవానికి. 
బాధ్యుణ్ణి చేశారు. ఐరోపా అంతటా పాత తరహా. ల కూలి 
పోవడానికి అతడే మూలం. 





సమకాలీనుల మీద అతడి ప్రభావం ఎంతగా పడిందంటే, రూసో భావ 
సంపదకు “నేను దగ్గరంటే, నేను దగ్గరిని వారంతా పోట్లాడుకొనే వారు. 
సమకాలీనుల మీద, తరువాతి తరాల మీద, అతడి ప్రభావం విపరీతంగా 
పడింది. దీనిని మనం ఐదు భావనల సాయంతో పరిశీలించ వచ్చు. 


మొదటిగ, విద్యాపరంగా అతడి (ప్రభావాన్ని చూసినట్లయితే, దాని సంగతి 
అతడు రాసిన ఎమీల్‌ (౬౧19) గ్రంథం చెబుతుంది. దీనిలో అతడు, 
ప్రకృతి అంటే ఆధునిక మానవుని కున్న భావాలపై ధ్వజమెత్తాడు. ప్రకృతి 
ఆరాధనకు అతడు (శ్రీకారం చుట్టాడు. నాగరికతలోని కృత్రిముత్వాన్ని, 
అభాసను. ఉతికి ఆర వేశాడు. ఆరుబయుటి గాలిమీద అభిరుచికి, 
తాజాతనం, సహజత్వాలను అయత్న కృత్యాలను (Spontaneity) కోరడానికి 
ఇతడే చాలావరకు కారణం. చన్నీటి స్నానాలు, క్రనుబద్ద వ్యాయామం, 
ఆటలు శీలాన్ని పెంచుతాయి. వారాంతాల్లో ఊరు బయటి కుటీరాలకు 
తరలి వెళ్ళడం లాంటి భావనలకు. ఈ ప 


రెండవది హేతువుకు అంటే తార్కిక కరక పరిమితు లున్నాయన్నాడు. 
అంటే దీని అర్థం మనస్సు వెనుక, వునం ఇంకా వాడుకోని కావ్య 
అంతర్హుష్టి (Poetic insight), అంతర్చుద్దులు (intuition) న్నాయి. ఇని 
తార్కిక బుద్దిని (హౌతుత్వాన్ని) అదుపుచేస్తాయి. ఈ విషయాన్ని. అతడు 
తన . Confessions లో'' ప్రతిపాదించాడు. ఇహ మూడన భావన. ఇదే 
ఆధునిక కాల్పనిక ఉద్యమానికి, అంతఃపరీక్ష్షణ సాహిత్యానికి అంటే స్వీయ 
విశ్లేషణ సాహిత్యానికి దారితీసింది. దీనిద్వారా ఒకడు “వ్యక్తిని దర్శిస్తాడు. 
పునర్వికాస ఉద్యమం సాధించింది ఇదే. దీనిద్వారా అంతరంగంలోకి చిచ్చుకు 
పోయి. (ప్రతి ఒక్కడు అక్కడ ' తన స్ట్రతి గతులను దర్శించవచ్చు. 
సాహిత్యంలో మొదటి సారిగా హృదయం లోపలి ప్రక్కను బయటకు 
తిరగవేసి చూపడం జరిగింది - ఇదే ఆధునిక సాహిత్య ముఖ్యశీల లక్షణం. 


ఇహ రూసో ప్రాచుర్యంలోకి తెచ్చిన నాలుగన భావన మిగతా 
అన్నింటిని తలదన్నింది. అదేమంటే: సమాజం తన . ఆదిమ సనూజ స్టీతి 


62 మేధావుల మెతకలు 


నుంచి ఆధునిక నాగరికతా భాసకు పరిణానుం చెందడంలో మానవుడు 
చెడిపోయాడు, కలుషితు డయ్యాడు. మానవుడు తన సహజ స్వార్టస్టితి 
నుంచి అహంకారాన్ని ఆత్మసమ్మానాన్ని ప్రదర్శించే వాడుగా మారి పోయాడు. 
ఆత్మ సమ్మానం అంటే, ఇతరుల దృష్టిలో తానేమిటో అంచనా వేసుకొని, 
ఇతరులు తనను గురించి ఏమనుకొంటున్నారో అనే దాని ఆధారంగా, ధనం, 
అధికారం, బలం, తెలివి తేటలు, నైతికాధిక్వతలతో ఇతరుల మీద తన 
ప్రతివును ముద్రించడం. ఈ విధంగా అతడి సహజ సామర్థ్యం 
అహమహమికగా, ఆర్హనాత్మకంగా మారుతుంది. దీనితో అతడు తాను 
ప్రత్యర్థులుగా చూసే ఇతరుల నుంచే కాక్క తనకు తానే దూరు డవుతాడు, 
బాహరకు డవుతాడు. ఇటువంటి బాహిరత (Alienation) మనిషికి మానసిక 
వ్యాధిని కలిగిస్తుంది. ఈ వ్యాధి లక్షణం - పైకి కనిపించడం ఒకటి, 
లోపలి వాస్తనం మరొకటి. 





అతడి ఐదవ భావన పెట్టుబడిదారీ విధాన విమర్శలో ఉంది. ఇందులో 
అతడు * ఆస్తి - దానిని ఆర్టించడంలో పోటీ?” బాహిరకతకు ప్రథవు 
కారణంగా చెప్పాడు. ఈ భావననే ఆ తరువాత మార్క్‌ ఇతరులు కొల్ల 
గొట్టారు. 

అతడి దృష్టిలో “సహజమైంది”” అంటే మౌలికమైంది. సంస్కరింపబడక 
ముందరిది. సంస్కృతి ఏర్పడక ముందరిది. సంస్కృతి సమస్యలను తెచ్చి 
పెడుతుంది. ఎందుకంటే అది మనిషికి మనిషికి మధ్య ఏర్పడే సంబంధాలు. 
ఈ సంబంధాలు అతనిలోని దుష్ట (ప్రవృత్తిని లేవదిస్తాయి. అతడు ఎమీల్‌లో 
అంటాడు: ఒక మనిషి ఉచ్చ్వాస నిశ్వాసలే రెండో వాడికి ప్రాణఘాతకం 
.... ఈ విధంగా మానవుడు నిరసించే సంస్కృతి పరిణామి, కాల్లునికం, 
మానవ ప్రవర్తన నియంత్రిణి. సంస్కృతిని నీవు మార్చడం ద్వారా - 
సంస్కృతిని పుట్టించిన పోటీ శక్తులను అంటే సామాజిక ఇంజనీరింగ్‌ను 


మార్చడం ద్వారా - మానవ సంబంధాలను అభివృద్ది పరచవచ్చు. పూర్తిగా 
మార్చి వేయవచ్చు. 


ఈ ఐదు భావనలు ఆధునిక చింతన లెంుక్కు ఆకృతిని 
తీర్చిదిద్దాయంటే అతిశయోక్తి కాదు. దీనికి కారణం అతడు నిస స్తతంగా 
చదివాడు. డేకార్‌ని రబెలియాని, పాస్కల్‌ని, లైబెనిట్స్‌ని, బెల్‌ని, కార్నెలీని, 


రూసో ' 63 
లాక్‌ని, మాంటేగ్‌ని బాపోశన  పట్టూడు. ప్రపంచంలో ఎప్పుడూ ఏ 
నూనవుడికీ లేని మానసిక శక్తులు అతడికి దత్తమయ్యాయని అంటూ, 
“అతడు నూతనంగా దేనినీ కనిపెట్టకపోయినా ప్రతి. దానికీ వేడినీ వాడిని 
జోడించాడని?? జర్మేన్‌ డి సేల్‌ అంది. 


1712 లో జాన్‌ జాక్‌ రూసో జెనీవాలో ఐజాక్‌ సీజానె బార్నెర్డ్‌లకు 
జన్నించాడు. తల్లి ధనిక కుటుంబం నుంచి వచ్చింది. అతడు పుట్టిన 
కొద్ది కాలానికే ఆమె గతించింది. తండ్రి గడియారాలు తయారు చేసేవాడు. 
రూసో కుటుంబం పాలకవర్గానికి చెందింది కాకపోయినా, వీరికి వోటు వేసే 
హక్కు మాత్రం ఉంది. వీరికి కొన్ని ప్రత్యేక హక్కులున్నాయి. ఈ 
కుటుంబం నేపథ్యాన్ని పురస్కరించుకొని అతడు ఒక రకం మితవాదిగా 
తయారై వోటులేని మూకను అసహ్యించు. కొనేవాడు. 


రూసోకు అక్క చెల్లెళ్ళు లేరు కాని ఒక అన్న మాట్రం ఉన్నాడు. 
అతనికి తల్లి పోలికలు వచ్చాయి. తల్లి చనిపోవడంతో తండ్రి తల్లిని పోలిన 
అతనిని, అతి గారాబం చేశాడు. లేదా అతిగా దండంచాడు. పిల్లవానిలో 
తండ్రి, భార్యను చూశాడు. తండ్రి తనను పెంచిన ఈ తీరు గురించే 
౯ ఎమీలొలో రూసో రాస్తాడు: “అత్యాశ, నియంతృత్వాలతో గూడిన 
ముందు చూపులేని తండ్రి పెంపకం. కంటే ఆలోచన లేకుండా. పెంచే 
తల్టుల స్నిగ్రత్వం వందరెట్టు మెరుగు” పాపం! ఇతడికంచే ఇతడి అన్న, 
తండ్రి (క్రౌర్యాన్ని ఎక్కువగా రుచి చూళాడు. 1723లో అన్న ఇంటి 
నుంచి పారి పోయాడు. మరల తిరిగి రాలేదు. తరవాత తండ్రి ఆ 
తరవాత సెంపుడు తల్లి వురణించారు. ఆ తరవాత రూసో గూడ 
ఇంటినుంచి వెళ్ళిపోయాక మేడమ్‌ ప్రాంకాజ్‌ - లూయీ డి వారెన్స్‌ అనే 
(ఘైంచి భద్రమహిళ రక్షణలో పెరగడానికి అతడు కాథలిక్‌గా మార వలసి 
వచ్చింది. తండ్రి ఏమో అతడిని కాల్వినిస్టుగా పెంచాడు. 


రూసో ఆమె దగ్గర 14 సంవత్సరాలు (1728-42) పెరిగాడు. ఈ 
దశలో అతడు కొంతకాలం పాటు ఆమెకు ప్రయుడుగౌ కూడా ఉన్నాడు. 
వుధ్య మధ్య ఇతరులతో చెక్కర్లు కొట్టాడు. ముపుయో్యో ఏటిలో 
పడేటప్పుటికి అతడు పరాలంబన జీవిగా ముఖ్యంగా ఆడవాళ్ళ మీద 
ఆధారపడి బ్రతికాడు. కాని ఏమీ ప్రయోజకుడు కాలేక పోయాడు. ఈ 


64 మేధావుల మెతకలు 
లోపల పదమూడు రకాల ఉద్యోగాలు చేశాడు. 1743లో వెనిసలో ఫ్రాన్స్‌ 
రాయబారి కోన్ట్‌ డిమాంటేగ్‌ దగ్గర కార్యదర్శిగా. పదకొండు నెలలు చేసిన 
తరవాత, ఉద్యోగానికి ఉద్వాసం జరిగింది. అరెస్టు కాకుండా 
తప్పించుకోవడానికి నానా పాట్లు పడి పారి పోవలసి వచ్చింది. .ఈ 
సందర్భంలో నూంటేగ్‌ అంటాడు: “నా కార్యదర్శి వట్టి నికృష్ణుడు, 
బడాయి కోరు, ఒక రకం ఉన్మాది, తనెంతో గొప్పువాడి ననుకొనే గర్వి' 





1745లో తనకంటె. పదేళ్ళు చిన్నదైన ధెరెసా లెవాసర్‌ అనే ఒక చాకలి 
అమ్మాయిని కలిశాడు. ఆమె అతడికి శాశ్వత ప్రాతిపదికపై ఉంపుడు గతైగా 
ఉండి పోవడానికి అంగీకరించింది. దీనితో చుక్కాని లేని అతని జీనన 
నాకకు కొంత వరకు కుదురు లభించింది. 


విజ్ఞాన సర్వస్వం సంపాదకుడు, (ఫ్రాన్స్‌ పునర్వికాస యుగ ముఖ్యుడు 
అయిన డెనిస్‌ డీ డెరాట్‌ జైలులో ఉన్నాడు. రూసో ఆయనను చూడడానికి 
వెళ్లి నప్పుడు దారిలో ఒక వార్తాపత్రికలో ఒక “వ్యాసరచన పోటీ! 
ప్రకటనను చూశాడు. “శాగ్రాల కళల పునర్హన్మ నైతిక విలువల అభివృద్దికి 
దోహదం చేసిందా?” అనే శీర్షిక మీద వ్యాసరచన ' పోటీని డి జాన్‌ 
అకాడమి నిర్వహిస్తున్న ప్రకటన అది. 


ఈ సంఘటన 1750లో జరిగింది. ఇది అతని జీవితంలో పెద్ద 
మలుపు. ఎందుకంటే అతడు ఆ శీర్షికపై వ్యాసం రాయడం, దానికి ప్రథమ 
బహుమతిని పొందడం జరిగాయి. అందరూ" కళలూ శాస్రాలను సమర్దిస్తూ 
రాస్తారని అతడికి తెలుసు. అందుకని అతడు అందరిలా కాక ప్రకృతి 
బొన్నత్యాన్ని సమర్ధించాడు. ఆ ప్రకటన చూసి నపుడు అతడికి ఏదో 
ఆవేశం కలిగింది. “నాలో సత్యం, ధర్మం, స్వేచ్చల కోసం ఏదో అవేశం 
ఉవ్వెత్తున లేచి పడింది. నాకు తెలియకుండానే నా కళ్ళవెంట. నీళ్లు జాలు 
వారాయి. చొక్కా తడిసి పోయింది. ఇదంతా నాకు తెలియకుండానే 
జరిగింది. అక్కడి కక్కడే వ్యాసం రాయాలని తీర్మానించు కొన్నాను... అ. 
వ్యాసంలోని అంశాలే తరువాతి అతని దర్శనానికి -ప్రాతిపదిక అయ్యాయి. 


వాస్తవానికి ఆ వ్యాసంలో అసలు పస ఏమీ లేదు. ఈనాడది చదవడానికి 
నడిచేది కాదు. ప్రఖ్యాత విమర్శకుడు జూల్స్‌ లే మాత్ర్‌ ఇలా అన్నాడు: 
“ ఈ సంఘటన రూసోను దేవుణ్ణి చేసింది. మానవాళి బుద్దిహినతకు 


రూసో 65 


ఇంతకంటె సరమ నిదర్శనం మరొకటి లేదూ. 1752లో ఆరంభించి, 
ఆ తరువాత పూర్తయి పదేళ్ళకు వెలుగు చూసిన అతడి “సామాజిక 
ఒడంబడిక సిద్దాంతాన్ని అతడు జీవించి ఉండగా ఎవరూ చదవ లేదు. 
ఆరోజాల్లోని 500 గ్రంథాలయాలను పరిశీలిస్తే ఈ (గంథం ఒక్కటంటే 
ఒక్క (గ్రంథాలయంలో మాత్రమే ఉంది. రూసోని ఆరాధించడం వేరు. 
అతడి “రాజకీయ చింతని” (ప్రభావం వేరు. అతడిని ఆరాధించడం రెండు 
పుస్తకాల మీద కేంద్రీకృతమైంది. ఒకటి, * ఇద్దరు (ప్రమికుల ఉత్తరాలు” 
అనే అతడి నవల. మొదటి నవలాకారుడైన రిచర్డ్‌సన్‌ రాసిన “క్ఞారిసో? 
నవలను ఇతడు అనుకరించాడు. ఈ కథలో ఒక యువతి వెంటపడడం, 
విమోహితను చేయడం, ' పశ్చాత్తాపం, దండనలాంటి విషయాలు మంచి 
రసవంతంగా, కౌశలంతో పాఠకుల - ముఖ్యంగా (స్త్రీ పాఠకుల - 
లోలుసత లాలసలను సంతృప్తం చేసే విధంగా రాశాడు. దీనిని ఆర్చిబిషప్‌ 

(పారిస్‌) ఇలా వివుర్శించాడు: “అది పైకి నీతిని బలపరుస్తున్నట్టే 
కనిపించినా, వాస్తవానికి విషయవాంఛలను రెచ్చగొడుతుంది.” ఆర్బిబిషప్‌ 

వివుర్శతో దాని అమ్మకాలు పెరిగి పోయాయి. దీనికి తోడు రూసో 
““ముందు మాటిలో “ ఈ నవలలో ఏ ఒక్క పేజీని చదివిన ఏ 
అమ్మాయి అయినా పతనమైనట్టే, ఎందుకంటే మంచి ఆడపిల్లలు (ప్రేమ 
కథలు చదవరు అని "పేర్కొన్నాడు. దీనితో “మంచి ఆడపీల్లి* లంతా 
ఈ నవలను తెగ చదివేశారు. అవసరమైతే దానిలోని నీతి వాక్యాలను 
ఉఊఉటుంకించి. తను చర్యను సమర్థించు. కొనేవారు.” 

రెండవ పుస్తకం ఎమీల్‌ (5౧19) (1762). ఇందులో “ప్రకృతి, 
దానికి మానవుడు చేసే ప్రతిస్పందన” గురించి చెబుతూ, నాటే 
బుద్దిజీవులను వివుర్శించాడు ముఖ్యంగా నాస్తికులను. కేవలం (ప్రకృతి 
నివేదనలు ఆధారంగా దేవుణ్ణి విశ్వసించే ఆస్తీకులను కూడా ఎండగట్టాడు. 
“ “వీరంతా ఛాందసులు. ప్రతిదీ తెలుసన్నట్టు నటిస్తారు. ప్రతి దానిన 
శంకిస్తారు. వీరంతా విశ్వాసాన్ని: తక్కువగా అంచనా వేయడం వల్ల 
సత్పురుషులను. దెబ్బ తీస్తున్నారు. మానవాళి గౌరవించే ప్రతి దానిని వీరు 
తమ పాదాల క్రింద వేసి తొక్కుతున్నారు. మతం నుంచి బాధాతప్తజనం 
హౌందే సాంత్వనాన్ని వీరు దక్కకుండా చేస్తున్నారు. థననంతులను, అధికార 
మదోన్నత్తులను అదుపుజేసే ఆ ఒక్క శక్తిని వీరు కాదంటున్నారు.”” 





ష్‌ మేథావుల మెతకల 
ఇటువంటి విమర్శ ఒంటి కొమ్ము కాసిన ట్టుగా ఉంటుందేమోన్సు 
శేళ్యూనిన కైస్తన మతంలోని అద్భుతాలను, మహాత్మ్యాలను, అంధ 
విశ్వాసాలను మరో ప్రక్క దుయ్యబట్టాడు. ఇత డేదో “ద్వంద్వ క్రీడ: 
ఆడుతున్నాడని మతవాదులు వెంటనే పసి గట్టేశారు. వారు అనుకొన్నట్టుగానే 
కాథలిక్కుగా మారిన అతడు, జెనీవా పౌరసత్వం కోసం కాల్ప్వినిజాన్ని 















కౌగిలించు కొన్నాడు. 

ఎమీల్‌లో కాథలిక్కులకు వ్యతిరేకంగా రాసిన విషయాలకు పారిస్‌ 
పార్హమెంటు అభ్యంతరం తెలిపి ఆ (గ్రంథాన్ని న్యాయపప్రాసాదానికి ఎదురుగా 
తగుల బెట్టించింది. అతడి అరెస్టుకు ఆదేశించింది. స్నేహితులు ఈ 
విషయాన్ని వయుందుగా తెలియ జౌెయ్యడంతో, అతడు  పలాయునం 


రూసో ఆ రోజుల్లో మొత్తం మీద జీవితాన్ని ప్రయోజకత్వం తోనే 
పొగించాడని చెప్పాలి. అయినా ఎపుడూ ' తన ఆరోగ్యాన్ని గురించి, 
ఫ్రీతిగతుల గురించి ఇతరుల సానుభూతి కోసం అ(ర్రులు సొచినట్ను 
కనిపిస్తాడు. ప్రకృతి తనను బాధలు పడడానికే మలిచిందని చెప్పు. కొన్నాడు. 
అతడికి పుట్టుకతోనే శిశ్చ్హరంధ్రం ఉండవలసిన “చోట కాక వేరో చోట 
ఉంది. దీనితో అతడు మూత్రవ్యాధితో బాధ పడేవాడు. ““ఆడవాళ్ళ. మధ్య 
ఉవ్నుపుడు, వాళ్ళతో మాటులు పూర్తయేేదాక ఆగవలసి పర ఏదైన 
చెట్టుచాటుకు. వెళదావూ అంటే అక్కడి ఆడవాళ్ళు నన్ను ఆపి 
మాటూడిస్తుండే వారు... నాకు ఒక సాడు బడ్డగోడగాని, మూలగాని, నా 
“వని” తీరడానికి లభించక బాధపడ్డాను.” ఇది ఆత్మ దయనీయత (Self 










6 గ్యవంతుల్లః ' చెపు కొనేవాడు. అతడు ఇంగ్లాండ్‌కు నౌకాయానం 
కలిసి ప్రయాణించిన డేవిడ్‌ హ్యూమ్‌, అతడే 

గురించి ; : 
వ ల రాశాడు; ““గడ్డకట్టుకుపోయే చలిలో అతడు 
స స. టల కాలం పాటు డెక్‌మీద నిలబడ్డాడు. అయినా 


పట క a వనీ # 


త 





షై పడ్డన్ని కష్టాలు ఎవరూ పడ కేదు. నేను 





దయనీయత వెనుక అహంకారం గూడా ఉంది. నా కష్టాలతో పోలిస్తే 
నీ కష్టాలెంత! నాలాగే ప్రేమించగల వాడు ఇక పుట్టాల్సిందే. నా లాంటి 
మంచి స్నేహితుడు మరెవ్వరూ లేరు.... నా కంటె మంచివాళ్ల, హృదయం 





కాగలిగిన వాణ్ణి, సున్నితమైన వాణ్ణి చూపండి..... రాబోయే తరాలు నాకు 
బ్రహ్మరథం పడతాయి... యూరపు అంతటిలో ఏదైనా వివేకనంతమైన 
(ప్రభుత్వం ఉంటే, అది నా పేర విగ్రహాలు వేసి ఉండ వలసింది” - 
 సౌొగాయి అతని రాతలు. వీటిని చూసి ఎడ్మండ్‌ బర్క్‌ ఇలా 
: * ఉన్నాదానికి చేరువైన స్తాయిలో అతడికి గర్వం అనే దుర్గుణం 











అహంకారి, తగువుల మారిఅయిన అతడు అంతనుంది స్నేహితులను 
ఎలా సంపాదించ గలిగాడు? గవ్ముత్తు ఏమిటంచే, అతడి వ్యాసం 
విజయవంతం అయ్యాక, ప్రతి చోట అతడు, “ప్రకృతి తురుపు 
ముక్కను ఉపయోగించాడు. తన మోటుతనాన్ని, (గామ్యాన్ని కప్పుపెట్టు 
కోవడానికి మారు, దానిని నొక్కి వక్కాణించే వాడు. మేధావులను 
ఊనుకరించడం ఫ్యాషన్‌గా ఉన్న రోజుల్లో రూసో ఆ అనుకరణకు వ్యతిరేక 
పంథాను తొక్కాడు. దానితో అతడు ఫ్యాషన్‌బుల్‌ సర్కిల్స్‌లో “తెలివైన 
(ప్రకృతి. పశువు” “ఎలుగు గొడ్డు” అని "పేర్లు పొందాడు. ఆచారం కన్న 
అనుభూతిని, సభ్యప్రవర్తన కన్న హృదయ స్పందనను అతడు నొక్కి 
చెప్పేవాడు: “*నా అనుభూతులను. నేను దాచుకోను. అవి నన్ను 
వుర్యాదస్తునిగా. ఉండనీయువు. సూత్రప్రాయంగా. చెప్పాలంటే సభ్య 
సంస్కారాదులు లేని వాణ్ణి. మెరటువాళ్లి.”” ఈ రకమైన దృక్పథం అతడి. 
అతవ్యానుగుణంగానే - ఉంది. 
సత్యం సర్వదా వది” - తన ధ్యేయమని ' చెప్పు కొన్నాడు. తన 
నిజాయితీని నిరూపించు కోవడానికి తన సెక్స్‌ రహస్యాలన్నీ పూస 
గుచ్చినట్టు బహిర్గతం చేశాడు. యువకుడుగా ఉన్నప్పుడు టురిన్‌లో చీకట్లు 
కవిచ్మాన వీధుల్లో తిరుగుతరా, ఆడవాళ్ళకు “లాగులోని ముడ్డిని 
(పదర్శించాడు. “అలా చేయడంలో నేను పొందిన ఆనందం ' అంతా ఇంతా 
కాయి” తన స్వపీడన కామాన్ని (1429000150) వర్ణించాడు: *నా పిరుదుల 


sal 


68 మేథావుల మెతకలు 
మీద pee లాం[బ్రసీర్‌ కొడుతూ ఉంటే ఎంతో హాయి అనిపించేది! 


“యజమానురాలు పాదాల చెంత, ఆమె అదేశాల కోసం, క్షమ కోసం 
పడి ఉండడం తియ్యగా ఉండేది?” (Confessions అనే అతడి (గంథం 
చూడండి) మేడమ్‌ డివారెన్స్‌ను తోటమాలితో పాటు పంచుకొని తాను 
అనుభవించానన్నాడు. ఒక చూచుకం (౧10019) లేని అవ్మాయితో 
పండుకోవలసి వచ్చినప్పుడు తాను ఎలా విఫలమ్రెందీ వర్తించాడు: “ఆ 
అమ్మాయి అంది గదా - “ఆడవాళ్ళ జోలికి మరెప్పుడు రాకు. పోయి 
గణితం చదువుకో". ఇవన్నీ బహిర్లతం చెయ్యడం ద్వారా. తాను 
సత్యసంధుడనని బుజువు చేసు కొంటున్నా ననుకొన్నాడు. కాని జాగ్రత్తగా 
అతడ Confessions చదివితే అవి అన్నీ అర్హసత్యాలనీ, అతడి నిజాయితీ, 
అతడి కనుకూలమైన నిజాయితీ. అని అర్హ మవుతుంది. 





ఇంతవరకు అతడ సత్యప్రియత్వం మాటనే చెప్పాము. మరి అతడి 
నైతిక సాయి మాటేమిటి? అతడి పెంపుడు తల్లి, ఉంపుడుకతై అయిన 
మేడమ్‌ డి వారెన్స్‌ తోడి అతడి సంబంధాలను పరిశీలించి నట్లయితే ఈ 
విషయం తెలుస్తుంది: ఆమెతో అతడు చాల నికృష్ణంగా వ్యవహరించాడు. 
అతడు పేదరికంలో ఉన్నప్పుడు అతడిని చేరదీసి, సేదదీర్సి ఆదుకొంది. 
ఆమె చివరలో కడుదారి[ద్రాన్ని అనుభవిస్తుంటే తిరిగి అతడేమి చేశాడు? 
ధనం ఉండి కూడ్క అమెకు అతి స్వల్పంగా డబ్బు పంపి, ఇంకా 
ఎక్కువగా పంపితే, ఆమె చుట్టూ ఉన్న దగుల్బాజీలు మేసేస్తారన్నాడు. ఇది 
మిష మాత్రమే. ఆ తర్వాత ఆమె అనేక సార్దు అతడిని వేడు కొంటే, 
కనీసం సమాధానం కూడా పంప లేదు. ఆమె సరిగా తిండి. గడవక, 
1761లో మరణించింది. ఈ ఇద్దరిని ఎరిగిన కోమ్‌ డి చార్మేట్‌ ఆమె 
చేసిన సహాయానికి అతడు చూపిన. కృతఘ్నతకు 'రూసోను గ్థర్లించాడు. 

ఏ రకమైన సాపవాదాలు లేకుండా అతడు స్త్రీని ప్రేమించ గలడా? 
అతడు చెప్పు కొన్నట్టు అతడు జీవితంలో గాఢంగా ప్రేమించిన ఒకే ఒక 
(స్రీ సోఫీ. అతడు నిజంగానే (ప్రేమించి ఉండవచ్చు. కాని అతడు ఆమెకు 


రాసిన ఉత్తరాలను రాయడంలో ఒక జాగ్రత్త తీసుకొన్నా నన్నాడు. ఒకవేళ 
ఆ ఉత్తరాలు బయట పడడం జరిగితే, 


నష్టం ఆమెకు కలిగేట్టు రాశా 
నన్నాడు. అదీ అతడి (పేమ. 


రూసో. 69 
అతడి జీవితాంతం అంటే ముఫ్రై మూడేళ్ళపాటు అతడినే అంటి 
పెట్టుకొని ఉన్న ధెరిసాపై (పీను లేశం గూడ సారించ -లేదు. విషయలంపట 
సంబంధమైన లైంగిక వాంఛలన్నీ ఆమెతోనే తీర్చు కొన్నాడు. ఆమెతో 
సంబంధం పూర్తిగా లైంగికం మాత్రమే. ఆమెను ఎప్పుడూ ఒక మనిషిగా 
ఒక వ్యక్తిగా పరిగణించ లేదు. “నేను ఆమెకు రాశాను - “నిన్ను ఎప్పటికీ 
వదలిపెట్టును. కాని నిన్ను పెళ్ళిచేసుకోను.”” కాని కొంతకాలం తరవాత 
ఉత్తుత్తి పెళ్ళి కొద్దిమంది స్నేహితుల సముఖంలో చేసు కొన్నాడు. 





ఆమెకు సరైన హోదా ఇవ్వక పోయినా ఆమెను గురించి అతడు 
రెండు మంచి మూటలు చెప్పాడు: *ఆమె చాలా మంచిది, సరళ మనస్క. 
వగల సెగలు లేవు. కోమలి. మంచి సలహోలిచ్చేది”. ఈమెను. గురించిన 
అసలు సంగతి మనకు 1764లో రూసోను ఐదుసార్లు కలిసిన బాస్వెల్‌ 
ద్వారా తెలుస్తుంది. ఆమెతో బాస్వెల్‌ ఇంగ్లాండ్‌కు కలిసి పయనించ వలసి 
వచ్చింది. ఆమెకు లంచం పెట్టి, రూసో ఆమెకు రాసిన రెండు ఉత్తరాలను 
కాజేశాడు. “నేను ఆయనతో ఇరనైరెండేళ్ళ నుంచి ఉంటున్నాను. నన్ను 
ఈ దేశానికి రాణిని చేస్తానన్నా ఆయనను వదిలి పెట్టను” మరోసారి 
బాస్వెల్‌ ఆమెతో కలిసి పయనించి నప్పుడు, , న మాత్రం కష్టం లేకుండా 
తేలికగా అతడికి లొంగి పోయింది. ఈ సంగతి సవివరంగా బాస్వెల్‌ 
డైరీలో రాసుకొన్నాడు. ఆ భాగాన్ని తరవాత కత్తిరించి పబ్లిషరు 
ప్రకటించాడు. కత్తిరించిన ఖాళీని “నిందావాక్యాలు'” అని పూరించి 
(ప్రకటించారు. కత్తిరించిన వారు పూర్తిగా కత్తిరించ కుండా ఒక వాక్యాన్ని 
వదిలిపెట్టారు. ““నిన్న ఉదయం ఆమెతో పడుకొన్నాను. ఒకసారి చేశాను. 
మొత్తం పదమూడు సార్టు దీనిని బట్టి ఆమె సరళ మనస్క, తెలివి 
తక్కువది. అని పించదు. రూసో ఆమెను ఎలా ఉపయోగించు కొన్నాడో, 
ఆమె గూడ అతనిని అలాగే ఉపయోగించు కొంది. “సీ వొకందుకు 
పిలిస్తే నేను ఒకందుకు _ వచ్చానన్నట్టుంది”' వారి os 


థా మొదటి బిడ్డను 1746-47లో కన్నది. ఆ బిడ్డ ఆడో, మగో 
తెలియదు. నలుగురిలో తలెత్తుకు తిరగాలంటే ఆ బిడ్డను వదిలెయ్య 
"మన్నాడు. ఆమె అతికష్టం మీద ఒక పెద్ద నిట్టూర్పుతో అంగీకరించింది. 
మంత్రసాని ఆ బిడ్డను పొత్తిళ్ళలో పెట్టి ఆసుపత్రిలో వదిలి వేసింది. 


70 మేధావుల మెతకలు 
మొత్తం రూసోకు ఐదుగురు సంతానం. వారి జనన తేదిలను అతడు 


ఎక్కడా రికార్డు చేయ లేదు. వారి గురించి అతడు పట్టించుకో లేదు. 


మొత్తంమీద రూసో తన శీలాన్ని గుప్తంగా ఉంచలేక పోయాడు. తన 
శీలాన్ని అప్పుడప్పుడు (ఫైవేటు ఉత్తరాల ద్వారా సముర్హించు కోనలసి 
వచ్చింది. 1764లో తన నాస్తికత్వం మీద రూసో చేసిన దాడిని తిప్పి 
కొట్టడానికి వోళ్లేర్‌ ఒక ఆకాశరామన్న కరపత్రం వేశాడు. అందులో “రూసో 
తన ఐదుగురి సంతానాన్ని గాలికి వదిలేశాడని, అతడు సిఫిలిస్‌ వ్యాధి 
పీడితుడని, 'హంతకుడని””, రాశాడు. ఈ ఆరోపణలకు రూసో 
సమాధానాలు ఇచ్చాడు. వాటిని ప్రపంచం విశ్వసించింది. అతడు ఇచ్చిన 
సమాధానాలలో పిల్లలను వదిలి వేయడానికి అతడు చెప్పున సమర్ధన ఇలా. 
ఉంది: “నేను ఆ రోజుల్లో దుర్మార్గులైన నీతి బాహ్యులైన, దైవభీతి లేని 
మేధావులతో తిరిగాను. వారు అమాయకమైన నా బుర్రలోకి పిల్లలను 
అనాథలుగా వదలి వెయ్యాలనే భావాన్ని చొప్పించారు”. అంతేకాదు, పిల్లలు 
ప్రతి. దానికి అడ్డం అన్నాడు. మరొకసారి నేను వారిని పోషించ లేక వదిలి 


వేశానన్నాడు. అనాథశరణాలయాలకు పిల్లల్ని అప్పగించడం ఎంతో మంచిది 
అన్నాడు. 


ఇవన్నీ చస్తుంటే మామూలు నునుష్యుల్తాగే మేధావులూ, 
ఆహేితుకంగా, అన్యాయంగా ఛాందసంగా, వూర్దంగా ఉండ గలరని 
అనిపిస్తుంది. 
రూసో జీవితంలో నిజంగా ్రేమించానని చెప్పిన స్త్రీ సోఫీ. ఆమె 
మాటల్లో అతడేమిచో చూదాం. 1813లో ఆమె బాగా ముసలిది అయిన 
తర్వాత, ఆవెె అతడిని గురించి ఇలా అంది; “అతడు నన్ని 
భయపెట్టేటంత వికారంగా ఉండే వాడు. అతడి ప్రేమ అతడిని అందంగా 
మార్చలేక పోయింది. కాని అతడొక దయనీయమైన వ్యక్తి. నేను అతడిని 
స్నీగ్రతతో, దయతో చూచేదానిని. అతడొక ఆసక్తికరమైన పిచ్చోడు”'. 


(91 జూలై మిసిమి) 


ఎర్నెస్ట్‌ హెమింగ్వే 


వేధావులందర్ని ఒకే తీరులో అర్థం చేసుకోవడానికి వీలు లేదు. 
ఎందుకంటే మేధావులు గూడ 'వారి వారి నేపథ్యాలతో (ప్రభావితులవుతారు. 
అందుకని హెమిరగ్వేని అమెరికా నేపథ్యంతో చూడాలి. 


అమెరికా సాంస్కృతిక నేపథ్యం ఐరోపా సాంస్కృతిక నేపథ్యం కంచె 
భిన్నమైంది. అమెరికాకు సుద్సీర్రమైన గతం లేదు. అందుకని పూర్వం నుంచి 
ఆనునంశికంగా వచ్చిన “ఆదేశిక సంస్కృతి గాని పరిపాలన గాని మతం 
గాని లేవు. భారతదేశంలో ఉన్న నిచ్చెన మెట్ట సంస్కృతి వారికి లేదు. 
భారత సంస్కృతిలోని “అౌతుకతి వారికి లేదు. వారి సంస్కృతిలో 
అసమానతలు లేవు. వారిది హేతు నిర్దేశిత సంస్కృతి. వారి రాజ్యాంగం 
సమత మీద, స్వేచ్చమీద, సమాజ న్యాయం మీద ఆధారపడింది. అందరికీ 
సమానావకాశాలు ,వారి రాజ్యాంగం కల్పించింది. అందుకని అక్కడ జన్మించిన 
ఏ మేధావికీ “ఉన్న స్థితిని” ఎదిరించి “నూతన న్యవస్హి'ను స్ట్రాపించాల్సిన 
అవసరం లేదు. 


అయితే వాషింగటన్‌ ఇర్వింగ్‌ లాంటి వాళ్లు ఐరోపా సాంసృతిక వలస 
వాదానికి జ్యోతిపట్టారు. అందుకని ఎవరైనా రాల్స్‌వాల్లో ఎమర్సన్‌ లాంటి 
వాళ్ళు ఎదురు తిరిగారంటే, వాళ్ళు ఎదురు తిరిగింది ఇటువంటి 
సాంస్కృతిక వలస వాదానికే. ఎమర్సన్‌ అమెరికా బుషి పుంగవుడయ్యాడు. 
అతడి పుస్తకాల ద్వారా కాక్క అతడి ఉపన్యాసాల ద్వారా ఇతడు ప్రఖ్యాతుడు 
కావడం, 1829లో జోఫియాహోల్‌ బూక్‌ విప్పారుతున్న జాతికి 
విద్యాగంధం అంటించడానికి నడిపిన లైసియమ్‌ (౯౭1m) ఉద్యమం - 
రెండూ ఒకేమాటు జరిగాయి. వీటికి తోడు వాణిజ్య (గ్రంథాలయాలు, 
చర్చావేదికలు, సంఘాలు వెలిశాయి. వీటి అన్నింటి ముఖ్య ఉద్దేశం 
జనాభాలో అధిక భాగాన్ని వీభుల్లో తిరగకుండ, సెలూన్‌లలో కూరని 
శుష్క చర్చలు చేయకుండ నిలవరించడానికే. అందుకే అమెరికా జాతి నీతిని, 
మానసిక వికాసాన్ని కోరినంత తీవ్రంగానే సంపదను కోరింది. నూతన 
నాగరికతావిర్భావానికి రెండింట ఆవశ్యకతను అమెరికా గుర్తించింది. 


72 మేధావుల మెతకలు 

మనం హెమింగ్వేను ఇటువంటి నేపథ్యంలో అర్దం చేసుకోవాలి. ప్రథమ 
సీక్షణంలో అతడు మేధావిగా కనిపించక పోయినా, కొంచెం నిశితంగా 
_ పరిశీలిస్తే మేధావి కుండవలసిన లక్షణాలన్నీ అతడిలో అసామాన్య స్థాయిలో 
కనిపిస్తాయి. అతడు అమెరికా జీవితాన్ని పరినర్తించాడు. అతడొక నూతన, 
వైయక్తిక, సమకాలీన, నైతిక జీవన శైలిని ఆనిర్భవింప జేశాడు. దీని 
ఆవిర్భావం పూర్తిగా అమెరికాలోనే జరిగినా ఇది అనేక సంస్కృతులలోకి 
అనూదితమైంది. అనేక అమెరికన్‌ దృక్పథాలను సమ్మేళనం చేస్తి అతడు 
దానికి మూల రూపం అయ్యాడు. వోల్లేరు 1750లో ఫ్రాన్స్‌కు, బైరన్‌ 
1820లో ఇంగ్లాండ్‌కు సాంస్కృతీ ప్రతినిధులైనట్టు, ఇతడు అమెరికా 
సంస్కృతికి (ప్రతినిధి అయ్యాడు. 


హెమింగ్వే 1899లో చికాగో సమీపంలో ఓక్‌పార్క్‌ సాల్యుబ్రియన్‌లళో 
గ్రేస్‌ ఎడ్మండ్‌ హెమింగ్వేలకు జన్మించాడు. వాళ్లిద్దరూ గూడ నూతన 
అమెరికన్‌ ఆర్టిక నాగరికతకు ప్రతినిధులే. బాగా చదువుకొన్న వారు. 
శ్రమజీవులు. ప్రతిభా వ్యుతృత్తులు కలవారు. సమర్థవంతులు. ఐరోపా వారసత్వ 
సంస్కృతికి ఒక ప్రక్క కృత్ఞత చూపిస్తూనే, దానిమీద అమెరికా సాధించిన 
అభివృద్దిని చూసి గర్వించేవారు. ఎడ్మండ్‌ హెమింగ్వే వైద్యుడు. వెట, 
తుపాకి ఉపయోగించడం, చేపలు పట్టడం, నావికాయానాలు అతడి వోబీలు. 
గ్రస చాలా తెలివైంది. సంకల్ప బలం ఉన్న మహిళ. బాగా చదువుకొంది. 
మంచి గద్యం - రాసేది. చిత్రాలు గీసేది. పాడేది. అనేక వాయిద్యాల 
వాదనంలో ఆమె నిపుణ. పాటలెన్నో రాస, (ప్రకటించింది. మొత్తంమీద 
వీటన్నింటిని వీరిద్దరూ తమ సంతానానికి అందజేశారు. ఆదర్శవంతమైన 
తలిదండ్రులు. మతాచారాలను నిశితంగా పాటించేవారు. 


అయితే మన హెమింగ్వే తలిదండ్రుల మతాన్ని పరిత్యజించి వారాశించిన 
బిడ్డ కంటే భిన్నంగా తయారయ్యాడు. తన ప్రవృత్తి, మేధల ననుసరించి, 
తన దృష్టిలో గౌరవనీయమైన పెద్దమనిషి అంటే ఎలా ఉండాలో, ఏది 
మంచి జీవితమా అలా తయారవ్వా లనుకొన్నాడు. అతడి ఆలోచనలతో 
మత వాసన ఎక్కడా లేదు. 17వ సంవత్సరంలో బిల్స్‌ కేటీ (కేటీ తరవాత 
జాన్‌ డాన్‌ పాసన్‌ భార్య అయింది)లను కలసిన తరువాత అతడు మతానికి 
పూర్తిగా తిలోదకా లిచ్చాడు. బిల్స్‌ కేటీల నాన్న డాన్‌, “అసలు క్రీస్తు 


ఎర్తెస్ట్‌ హమింగ్వే 73 
ఎప్పుడూ పుట్టలేదు” అనే ఒక అద్భుత (గ్రంథం రాశాడు. దానిని చదివాడు 
అయితే ఈ సంగతి అతడు తల్లిదగ్గర దాచాడు. ఇరనయ్యోయేట, తన తల్లితో 
ఒకనాడు, “నేను మంచి కైస్తవుణ్ణి కావాలని ఊరికే నసగకు. నేను ఇదివరకటి మీ 
కొడుకునే. ప్రతిరోజు పండుకోబోయే ముందు (ప్రార్థనలు చేస్తూనే ఉన్నాను”, 
అన్నాడు. ఇది మాత్రం పచ్చి అబద్దం. తల్లిని నొప్పించడం ఇష్టం లేక అలా 
చెప్పాడు. అంతేగాని అతనికి దేవుని మీద నమ్మకమూ లేదు. పైగా *వ్యవప్ర్రీకృత 
మతం ఎప్పుడూ అభివృద్ది నిరోధకమే”*, అని అతడి నమ్మకం. అతడి మొదటి 
భార్య హాడ్లే అంది; ““అతడు మోకాళ్ళపై వంగడం నేను రెండే రెండు సార్టు 
చూశాను. ఒకటి వూ పెళ్ళి సందర్భంలో, రెండు నా కొడుకుని బాపెజ్‌ 
చేసినప్పుడు.” రెండవ భార్య పాలిన్‌ను సంతోష పెట్టడానికని రోమన్‌ కాథలిక్‌గా 
మారాడు. “A Clean well - lighted place,’ “Death in the Afternoon' 
అనే కథలలో, The Fifth Column అనే నాటకంలో, మత వ్యతిరేక భావాలను 
గుప్పించాడు. రెండవ భార్యను నదిలివేసిన తరవాత కాథలిక్‌ ననే నటన గూడ 
మానివేశాడు. 


1920లో ఇటాలియన్‌ ్రంట్‌లో అంబులెన్స్‌ యూనిట్‌లో పనిచేసి, 
తిరిగి వచ్చాక అతడికి ఉద్యోగం దొరక లేదు. నిర్వ్యాపారంగా కాలం 
వెళ్ళబుచ్చడం తలిదండ్రులకు కోపం తెప్పించింది. ఏ పనీ చేయకుండ 
ఉండడవుంటే అమెరికన్‌ సంస్కృతిలో, అందులో అతడి తలిదండ్రుల 
దృష్టిలో, మహాపాపం. అప్పుడు గ్రేస్‌ ఎర్నెస్ట్‌ హెమింగ్వేను చీవాట్లు వేస్తూ 
ఉత్తరం రాసింది. ఆ ఉత్తరం చాలా అందంగా రాసింది. 


“ప్రతి తల్లి జీవితం ఒక బ్యాంక్‌. ఈ ప్రపంచంలోకి పుట్టే ప్రతిబిడ్డ 
ఎంత తీసినా తరగని బ్యాంక్‌ ఎకౌంట్‌తో ప్రవేశిస్తాడు. ఆ ఎకౌంట్‌ 
నుంచి బాల్యమంతా బిడ్డ ఊరికే (డ్రా చేస్తూనే ఉంటాడు. యుక్త వయస్సు 
వచ్చేటప్పటికి కొద్దిపాటి పైసలు, సేవలు మాత్రమే ఆ ఎకౌంట్‌లో 
మిగులుతాయి. వయోజనుడైన తరవాత గూడ ఆ బ్యాంక్‌ (పేను 
సానుభూతులను అందిస్తూనే ఉంటుంది. ఈ సనుయంలో ఎకాంట్‌లోకి 
క్రొత్త డిపాజిట్లు కృతజ్ఞతలరూపంలో, తల్లిమీది (పిమాసక్తుల రూపంలో, 
పూవు, పండు, దుస్తులు, ముద్దుల రూపంలో జమ చెయ్యాలి. ఆవిధంగా 
ఎకౌంట్‌ను ముంచి స్టితిలో ఉంచాలి. నా కొడుకు కంటే చేతగాని 


అ 





74 మేధావుల మెతకలు 
వాజమ్మల నుంచి వారి తల్లులకు ఇవన్ని లభిస్తున్నాయని నాకు తెలుసు. 
బిడ్డా! నీవు నీవు కా. సోమరి తిరుగుళ్ళకు, విషయ వాసనలకు దూరంగా 
జరుగు. నీ అందమైన ముఖంతో వ్యాపారం చేయడం మానుకో. దేవుని 
యెడల నీ విధులను విస్మరించకు. ఇలా చేయక పోయావో నీ బ్యాంక్‌ 
ఎకౌంట్‌ _ వట్టిపోతుంది.?? 


ఈ ఉత్తరానికి ఆమె మూడు రోజులు మెరుగులు పెట్ట, అతడికి 
స్వయంగా తాను ఇచ్చింది. దీనితో అతడికి తల్లి అంటే ఉన్న ఆ కాస్త 
గౌరవం కూడా పోయింది. తల్లి కూడా శత్రువయింది. తల్లిని నిజంగా 
ద్వేషించిన వాడు నాకు అతడే కనిపించాడని డాస్‌పాసోస్‌ అన్నాడు. తల్లిని 
“లంజి అని తిట్టిన వాణ్ణి అతణ్లే చూచాను అని ఆ తరవాత జనరల్‌ 
లాన్‌ హామ్‌ అన్నాడు. ఈ మాత్పద్వేషాన్ని అతడి రచనలు  నినిధంగా 
(ప్రతిబింబించాయి. అతడు తల్లిని, కుటుంబాన్ని వదిలి, ‘TOronto Star 
అనే పత్రికకు ఐరోపా విలేకరిగా ఇతర దేశాలకు వెళ్ళి పోయాడు. 
సాహిత్యంలో అతడు పరిపూర్ణతను సాధించడానికి కారణం అతడి 
మాతృద్వేషమే. ఏది రాసినా తల్లిలా రాయకూడదనే నిర్ణయానికి వచ్చాడు. 
తల్లిరాసే *నీరసాలంకారిక శైలి” (Stale rhetoric style) కి తాను 
వారసుడు కారాదనుకొన్నాడు. ' 


1922 లో పారిస్‌ మేధావుల మధ్యకు వచ్చి వాలాడు. ఫోర్ట్‌ముడాక్స్‌ 
ఫోర్తికు సాహితీ ప్రతిభ ఎక్కడ ఉన్నా దానిని వాసన పట్టే సామర్ధ్యం 
ఉంది. లారెన్స్‌, నార్మన్‌ డ్రస్‌, విండ్‌ హామ్‌ లెవిస్‌, ఆర్థర్‌ రాన్‌సమ్‌లను, 
ఇంకా ఇతరులను వెలికి తెచ్చినవాడు అతడే. 1923లో "Transatlantic 
Review" మొదటి సంచికను ప్రకటించిన అతడు, ఇజ్రాపొండ్‌ సిఫారసుపై 
హెమింగ్వేను పార్ట్‌టైమ్‌ అసిస్టెంట్‌గా వేసుకొన్నాడు. హెమింగ్వే దృష్టిలో 
పోర్టు నూతన రచయితలకు, నూతన సాహితీ ప్రక్రియలకు తగు ప్రోత్సాహం 
యివ్వడం లేదు. ఒకసారి పోర్ట్‌ అమెరికా యాత్రకు వెళ్లినప్పుడు, హెమింగ్వే 
ఇదే సమయం అని జూలై ఆగష్టు సంచికలను అమెరికన్‌ సాహితీ 
ప్రతిభతో నింపి. వేశాడు. ఫోర్డు తిరిగి వచ్చిన తరవాత, తాను ఇన్నాళ్లుగా 
ఆ పని చేయ లేనందుకు “సిగ్గు పడుతున్నాను, చింతిస్తున్నాను అన్నాడు. 


గ 


తలిదండ్రుల నుత, నీతి సంస్కృతికి ఆలవాలమైన ఒక ఆభాసక 
. 


ఎర్నెస్ట్‌ హెమింగ్వే 75 
ప్రపంచానికి తాను వారసుడనయ్యానని, ఆ ప్రపంచాన్ని తొలగించి దాని 


స్థానంలో వాస్తవమైన ప్రపంచాన్ని ప్రతిష్టించాలనీ హెమింగ్వే భావించేవాడు. 
మరి ఈ వాస్తవం ఎటువంటిది? ' తలిదండ్రుల నుంచి వచ్చిన క్రైస్తవ శ్రుతి 
కాదు. అన్యులు ప్రతిపాదించిన, గత కాలానికి చెందిన, లేదా సమకాలీనానికి 
చెందిన ఏ రకం మత సత్యమూ కాదు. ఆ ప్రతిపాదనలు ఎంత గొప్పవైనా 
తాను దర్శించిన, అనుభూతి చెందిన వాసన చూసిన, రుచి చూసిన 
సత్యం అది. “అసలు రాయడం ఎలా? అనే విషయాన్ని గురించి అతడు 
"A Movable Feast", "The Green Hills of Africa", "Death 
in the Afternoon", "By - line" లలో అక్కడక్కడా చర్చించాడు. 
కాల్పనిక రచనను అతడు ఇలా నిర్వచించాడు; “నీ ఉద్వేగానికి నాంది 
ఏమిటో, ఎక్కడో తెలుసుకో. నీకు ఉత్తేజాన్ని ఇచ్చిన చర్య ఏదో 
గమనించు. దానిని స్పష్టంగా, పాఠకుడు గూడ యథాతథంగా దర్శించగలిగేట్టు 
రాయి. క్లుప్తంగా, ముపెతంగా, సరళంగా, బలమైన క్రియాపదాలతో, 
వ్యర్ధపదాలు లేకుండా చిన్న చిన్న వాక్యాలతో రాయి. గద్యం, శిల్పం 
గృహాభ్యంత రాలంకరణం కాదు. తళుకు బెళుకుల ఆహార్యానికి కాలం 
చెల్లింది. నన్ను పౌండ్‌ ఎంతగానో, అందరి కంటే గూడ ప్రభావితం 
చేశాడు. పోేషణాలను నమ్మవద్దని నాకు నేర్పిన వాడతడే.” 


అతని రాత స్వయంభువు. ఈనాడు అతడి ప్రభావం సోకని సాహిత్యాన్ని 
వునం చూడం. అయినా అతడు 1920లో గుర్తింపు కోసం నానా 
తంటాలు పడవల్సి వచ్చింది. పెద్ద పెద్ద పత్రికలు ఆయన్ను పట్టించుకో 
లేదు. అతడు రాసిన బ్రహ్మాండమైన “అపరాజితులు'” (The Undefeated) 
అనే కథను 1925లో గూడ ‘The Dial అనే పత్రిక (ప్రచురించ 
నిరాకరించింది. అపుడు పెద్ద సెద్ద రచయితలంతా ఏమి చేస్తారో అతడూ 
అదే చేశాడు. తనకు కావలసిన మార్కెట్టును తాను సృష్టంచు కొన్నాడు. 
తన అభిరుచులను పాఠకులకు అంటించ గలిగాడు. 


1925లో "In our Time" ప్రచురణతో అతడి ఖ్యాతి దశదిశల వెలిగి 
పోయింది. దీనిని ఎడ్మండ్‌ విల్సన్‌, కళాత్మక ప్రతిష్టను ఇనువుడింప 
జేసేదానిగా, మౌలిక రచనగా పొగిడాడు. ఆ తరవాత వచ్చిన రెండు విషాద 
నవలలు "The Sun Also Rises" (1926), "A Farewell to 


76 మేధావుల మెతకలు 
Arms" (1929) అతడిని ఆకాశానికెతాయి. మొత్తం అతడు రాసిన వాటిలో 
కెల్ల "A Farewell to Arms" గొపు నవల, 





చాలనుంది మేధావులకు వల్కౌ ఇతడూ తన సొంత డబ్బా వాయించు 
కోవడానికి ప్రాముఖ్యం ఇచ్చాడు. గతంలో చాల అచ్చివచ్చిన “కాల్పనిక 
మేధావి ప్రతిమ” మెత్తని వెల్వెట్‌ లాంటి, మృదు విశ్రాంతలతో గూడిన 
ప్రతిను-కు వ్యతిరేకం ఇతడి “*మగపురుషు' (He man) ప్రతిను - 
సఫారిసూట్లు, తుపాకులు! గోపురం లాంటి టోపీ పాగాకు, విస్కీలతో 
గూడిన ప్రతిమ - కంటోపడే ఆహార్యాన్ని ప్రజలలోకి చొప్పించాడు. 
1940ల నాటికి హాలీవుడ్‌ మగ తారలను మించి అన్ని పత్రికలలోను అతని 
ఫొటోలు పడ్డాయి. అతడు ఇచ్చినన్ని ఇంటర్వ్యూలు, ఫొటోలకు పోజు 
లివ్వడాలు చరిత్రలో మరొకరు చేసినట్టు కానరాదు. అతడి తెల్లని బనిరి 
గడ్డం టాల్‌స్టాయ్‌ గడ్డం కంటె ప్రాచుర్యం పొందింది. 


““నుంచి రచయితలంతా బాగా అబద్దాలాడతారు. ఇది వారికీ 
అసహజవమూ కాదు, కతా కాదు. అసలు వారి వృత్తే అంత, కాకపోతే 
ఒక అబద్దాన్ని కల్పన చేస్తారు "Art is Illusion” కళ [భ్రమజనకం. 
తరచుగా వాళ్ళు అనుకోకుండానే, అచేతనంగానే అబద్దాలు చెబుతారు. ఆ 
తరవాత వాటిని “గాఢ చింతనతో జ్ఞాపకం పో ఉంటారు.” అని 
Hemingway's Readings లో మీరు చూడవచ్చు. ఇది అతనికి గూడ 
వర్తిస్తుంది. ఇకపోతే మామూలు అబద్దాలు సరేసరి. తన ప్రచురణకర్త అయిన 
వాస్‌ స్రైవ్‌నర్‌కు 1949లో ఒక నోట్‌ పంపాడు. అందులో ఇలా ఉంది: 
“నా ఏఖైయ్యో జన్మదినోత్సవం జరుపుకోవడానికి మూడుసార్లు సంభోగం 
చేశాను. పది పావురాలను పడగొట్టాను. ఒక కేసు పైపర్‌ హైడ్‌ సిక్‌బ్రట్‌ 
తాగేశాను. సాయంత్రవుంతా పెద్ద చేపను పట్టడానికి సముద్రవుంతా 
గాలించాను.”* ఇది అబద్దం. 


ఒకసారి తలిదండ్రులకు, తాను మే మార్స్‌ అన సినీనటిని పెళ్ళాడ 
బోతున్నానని చెప్పాడు. వాస్తవానికి ఆతడెప్పుడూ ఆమె ముఖమైనా చూసి. 
ఎరగడు. ‘Birth of a Nation అనే సినిమాలో ఆమె ముఖాన్ని 
చూశాడు. అంతే. ఈ అబద్దాన్ని తలిదండ్రులకే కాదు కనాస్‌ నగరంలోని 


ఎర్తెప్ట్‌ హెమింగ్వే TT 
తన సహచరులకు ఇంక్‌"ంత కలిపి చెప్పాడు. 150 డాలర్లతో ప్రధానపు 
ఉంగరం ఇచ్చానని చెప్పాడు. మార్కెట్టులో ఒక పెద్ద చేసను కొనుక్కొని 
తెచ్చి, దానిని సముద్రంలో పట్టి తెచ్చినట్లు చెప్పాడు. తాను ముష్రియుద్ద 
ఏరుళ్లని ఆ యుద్దంలో తన చేయి దెబ్బ తిందనీ చెప్పాడు. తనకు 
ఇండియన్‌ (స్త్రీలతో సంబంధం ఉందనీ వారిద్వారా తనకు కూతుళ్ళు 
ఉన్నారని చెప్పు కొన్నాడు. అతడి స్వీయచరిత్ర? (A Movable Feast) 
పైకి నిర్వ్యాజంగా కనిపించి నప్పటికీ, రూసో "Confessions" లా 
నమ్మడానికి వీలులేనిది. మొదట్న ప్రపంచ యుద్దాన్ని గురించి గూడ అతడనేక 
అబద్దపు రిపోర్టులను పంపాడు. 


ప్రచ్చన్న ప్రపంచం (underworld) లోని వేశ్యలు, తార్పుడుగాళ్ళు, 
విటులు, పోలీసు ఇన్ఫార్మర్‌లతో సంబంధాలు పెట్టుకొనే అలవాటు అతడికి 
ఉంది. నీళ్ళను ఉపయోగించుకొని నాజీల ఆట కట్టించడానికి ఏదో ఒకటి 
చేయాలని తన స్నేహితుడైన అమెరికా రాయబారి స్రూయిల్‌. బ్రాడెన్‌ను. 
నమ్మించాడు. ‘crook Factory" అని అతడు పిలుచుకొన్న ఈ 
ఏర్పాటుతో అతడు ఒక్క నాజీ గూఢడారిని గూడ 'పట్టిన్వ లేక 
పోయాడు. 


ఇతడి స్నేహాలు గూడ ఎక్కువ కాలం నిలిచేని కావు. స్నేహాల కంటె 
స్వనీతికి, కాల్పనిక రచనకు ఎక్కువ విలువ నిచ్చేవాడు. చాలమంది 
వేంధావులకు లాగే ఉదాహరణకు రూసో, ఇబ్బెన్‌లకు లాగా తోడి 
రచయితలతో తగవులు విషనుంగా ఉండేవి. రచయితలుగా. వారు పొందిన 
"పేరును. చూసి ఓర్వలేక పోయేవాడు. 1937 నాటికి తనకు పరిచయం 
ఉన్న రచయిత లందరితో తగవు పడ్డాడు. దీనికి ఒక్క మినహాయింపు 
ఉంది. అది ఇజ్రాపొండ్‌. స్వీయచరిత్రలో ఇతడిని అభిమానిస్తూనే రాశాడు. 
తోటి రచయితల యెడ పౌండ్‌కు ఉన్న నిస్వార్ధ కరుణను మెచ్చుకొన్నాడు. 
1945లో పౌండ్‌ను దేశద్రోహ నేరం క్రింద గ్యాస్‌ చేంబర్‌కు వెళ్ళకుండ, 
అతడప్తుడు మతిభ్రంశ స్థితిలో ఉన్నాడని వాదించి, తప్పించాడు. 

జేమ్స్‌ జాయిన్‌తో గూడ అతడు తగవు పడలేదు. బహుశ అతడితో 
తగవుపడే అవకాశం లేకనో, అతడి కృతులను అభిమానించడం వల్లనో, 
“సజీవులైన రచయితలలో కెల్ల నేను గారనించేది ఇతడినే” అన్నాడు. ఇక 


WF క ల 
మిగతా వారందరితో తగవే. ఉదాహరణకు స్వీయచరిత్రలో విండమ్‌ లెవిస్‌ 
(Wyndham Lewis) ను గురించి ఇలా రాశాడు: “లెవిస్‌ నాస్తీగా 
కనిపిస్తాడు... అతడి కళ్ళు చూస్తే, మానభంగం చేయడంలో పరాజితుడైన 
వాని కళ్ళులా ఉంటాయి”. ఇలా రాయడానికి కారణం లెవిన్‌ అతడిని 
సాహితీ పరంగా విమర్శించాడు. 

అదే గ్రంథంలో స్టాట్‌ ఫిట్ట్‌రాల్డ్‌, ఇతడి భార్య జెల్టా గురించి మరికొన్ని 
అబద్దాలు రాశాడు: “నేను నా భార్యను తప్పు అన్య స్త్రీని ఎరుగను, 
నా శరీర నిర్మాణాన్ని బట్టి నేను ఏ (స్త్రీని సుఖపెట్టలేనని నా భార్య 
అంది. ఇది ఆమెను కుంగదీసింది” అని ఫిట్ట్‌ రాల్డ్‌ తనతో అన్నాడని, 
ఆ తరవాత వారిద్దరు (ఫిట్టరాళ్డ్‌ హెమింగ్వేలు) పురుషుల గదిలోకి 
వెళ్ళినట్టు, అక్కడ పిట్ట్‌రాల్డ్‌ తన అంగాన్ని తనకు చూపించినట్టు, దానికేం 
అది బాగానే ఉందని, తాను ప్రోత్సాహంతో మాట్లాడానని రాశాడు.” 
ఇదంతా కల్పితమేనని జెల్లా ద్వారా తెలిపింది. 


అమెరికన్‌ నవలాకారుడు డాన్‌ పాసోన్‌తో తగవు పడ్డాడు. దీనికి కారణం 
అసూయ. పాసోన్‌ అప్పులు ఎగవేసే బాపతనిి అతడి భార్య దర్భ్శనలాలసి 
(ఇతరులను నగ్నంగా రతిలో చూడడం వలన కామతృప్తి పొందేవారు) 
అని వర్ణించాడు. ఇంకా పాసోన్‌ని సభ్యమ్మన్యుడని (సభ్యత లేకపోయినా 
సభ్యుడుగా కనపడే వాడని), “లంజకొడుకు? అని తిట్టాడు. ఈ 
విషయాలన్నింటిని 10 Have and Have not (1937) లో 
చొప్పించాలని చూస్తే పబ్లిషర్‌ న్యాయపరమైన చిక్కుల కారణంగా వాటిని 


ఒప్పుకో లేదు. 


ఇక వైవాహిక జీవితం మాటకొస్తే కాపురాన్ని ఎలా చెడగొట్టుకోనాలో 
ఆతం మరొకరు నెర్పక్కర లేదు. (స్త్రీల జుట్టు అతడికో సమస్య. ఆ 
జుట్టు మరీ పొట్టిగా ఉంటే అది అతని మీద “పీడా అనియం త్రిక 
ఇావంి గా పనిచేస్తుంది. దీనికి కారణం వాళ్ళమ్మ అతడికి బాల్యంలో చాలా 
కాలం వరకు మగవాళ్ళ దుస్తులు వేయ లేదు. అతడి జుట్టు. తీయించ 
లేదు. మొత్తంమీద ఈ కారణాలతో, (స్త్రీలు అతడికి అణిగి మణిగి ఉంటే 
తప్పు వాళ్ళతో దీర్హకాలం వాగరిక సంబంధం పెట్టుకోలేక పోయాడు. తన 
అతడికి నచ్చింది తన చెల్లెలు ఉరుసుల. ఎందుకంటె ఆ 











ఎర్నెఫ్ట్‌ హామింగ్వే గ 
కుటుంబంలో అతడికి నచ్చింది తన చెల్లలు ఉరుసుల. ఎందుకంటె ఆ 
అమ్మాయి అతడిని ఆరాధించేది. రాత్రిళ్ళు అతడు ఆలస్యంగా వస్తే, అతనికి 
భోజనం పెట్టడానికి ఎదురు చూస్తూ, జోగుతూ మెట్లమీద కూరొనేది. 
“వాతో పాటు తాగేది. నాతో పడుకొనేది, నన్ను ఒంటరితనం 
బాధించనీయ కుండా నన్ను నిద్రబుచ్చి ఆ తరవాత వెళ్ళేది” అని రాశాడు 
ఆర్రర్‌కు రాసిన ఉత్తరంలో. బహుశా ఇదీ కల్పనకావచ్చు. ఆదర్శ (స్త్రీ 
అంటే అలా ఉండాలని అతడి ఊహ. ఇది. నిజమైనా, అబద్దమైనా, 
అటువంటి “ఆదర్శ స్ర్త్రీ అతడికి దొరక లేదు. 


ఇరవయ్యో శతాబ్ది ప్రమాణాల ప్రకారం అతని నలుగురి భార్యలలో 
ముగ్గురు మాత్రం అసాధారణ దాసభానంతోనే అతడితో గడిపారు. అయినా 
ఆ “దాస్యం అతనికి చాల లేదు. అతనికెప్తుడూ “కొత్త రుచులు కావాలి. 
వైవిధ్యం నాటకీయత కావాలి. మొదటి భార్య హాజ్తి రిచర్డ్‌సన్‌. హెమింగ్వే 
కంటె ఎనిమిదేళ్ళు పెద్దది. బాగా ఉన్నావిడ బహు అందగత్తె. మొదటి 
బిడ్డ జాక్‌ను కన్నాక ఆమె బాగా ఒళ్ళు చేసింది. ఆ పెరిగిన ఒంటిని 
ఎఅంత తగ్గించుకోవాలన్నా ఆమెకు సాధ్యపడ లేదు. అతడి రచన అమ్మకాలు 
పెరిగే వరకు ఆమె డబ్బుతోనే జీవించాడు. ఇప్పుడు డబ్బు అవసరం 
తీరిపోయింది. ఆమె లావైపోయింది. ఆమె సమక్షంలోనే ఇతర (స్త్రీలను 
ఒళ్ళో కూచో బెట్టుకొని లాలించేవాడు. దీనికి అతడికి ఏ నీతి 
నియమాలు అడ్డు వచ్చేవి కావు. ఉదాహరణకు "The 54% Also 
Rises" లో బైట్‌ ఆస్టేగా రూపు దిద్దుకొన్న 143660 ను అలాగే 
చేశాడు. తరవాత పాలిన్‌ ఫైఫెర్‌ అనే ధనికురాలైన ఒక అందమైన కృశోదరి, 
అతడంటే మోజుపడి, అతణ్ణి విమోహితుణ్ణి చేసింది. ఈ పేమ జంట. 
హాడ్షీని తనుతో కలిసి భోజనం చేయాలని కోరింది. ముగ్గురు ఈత 
దుస్తులతో ఒకేసారి ఈత కొట్టాలని అంది. అయినా ఆ తల్లి ఇవన్ని 
సహించింది. ఈ జంట అంతటితో ఊరుకోక ఆమెను వేరు పెట్టారు. 
ఫలితంగా . విడాకులు. విడాకుల విషయంలో హాడ్డీ చాల ఉదారంగా 
వ్యవహరించింది. దీనిని హెమింగ్వే మెచ్చుకొన్నాడు. ఈసారి విడాకులు అంత 
తేలికగా ఉండదని పాలిన్‌ మనస్సులో అనుకొంది. 

పాలిన్‌కు ఒక కొడుకు. 1931లో ' మరో కొడుకు. క్రమంగా ఈ 
వివాహ బంధం గూడ దిగజార జ "చ్చింది. ఈలోపల హామింగే 
క్యూబాలోని పాన్‌ అమెరికన్‌ ఎయిర్‌వేస్‌ అధిపతి భార్య జేన్‌ మానన్‌ను 


80 మేథావుల మెతకలు 
చేపట్టాడు. ఈమె హెమింగ్వే కంటె పధ్నాలుగేళ్ళు చిన్నది. మంచి అందగత్తె. 
బాగా తాగుతుంది. స్పోర్ట్‌ కార్డు రెక్‌లగా నడుపుతుంది. ఆమె తన ఈ 
సయక్షిష్ట జీవితంతో వేగలేక అవసాదానికి (66089910౧0) గురైంది. ఆత్మహత్య 
చేసుకోవాలని ప్రయత్నించి విఫలమైంది. కాని నడుము విరగ గొట్టుకొంది. 
ఇక్కడ నుంచి హెమింగ్వేకు ఆమె అంటే ఆసక్తి సన్నగిల్లింది. 

ఈలోపల పాలిన్‌ అతణ్ణి తిరిగి పొందాలనుకొంది. ““మానాన్న చాల 
డబ్బిచ్చాడు. నీకు కావలసినంత తీసుకో. ఏ సంగతీ తెలియజెయ్యి. మరో 
(స్త్రీని నీ జీవితంలోకి ఆహ్వానించ వద్దు. నీ ప్రియమైన పాలినో, అని 
ఆమె అతడికి లేఖ రాసింది. అతని కోసం ప్రత్యేకంగా ఈత కొలను 
ఒకటి నిర్మించింది. “ముక్కును, పెదాలను, ఉలిపిరి కాయలను, పుట్టు 
మచ్చలను ప్లాస్టిక్‌ సర్దరీతో అతడి కోసంగా సరిచేయించుకొని . క్యూబా 
వస్తాను. నీ కోసం జుట్టుకు రంగు వేయించుకొంటానూ అని రాసింది. 
కాని ఆమె క్యూబా యాత్రసత్సలితాల నివ్వలేదు. 10 Have and Have 
not లో అతడామెకొక హెచ్చరిక చేశాడు. ఒక పురుషుణ్ణి నీవు బాగా 
చూస్తున్నట్టు, అతణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నట్లు తెలియ చేసిన కొలది, 
అతడికి నీవంటే త్వరలో విసగటు గలుగుతుంది. 

తరవాత అతడి జీవితంలో ప్రవేశించిన (స్త్రీ మార్తా గెల్‌హాలెన్‌. ఈమె 
పత్రికా విలేకరి రచయిత. నీలిరంగు కళ్ళు. మంచి పొడగరి. అతని కంటె 
పదేళ్ళు చిన్నది. శారీరకంగా అతడిని కలవడానికి ఇష్టపడేది కాదు. సంతానాన్ని 
కనడం ఆమెకు ఇష్టం లేదు. అందుకని ఒక బిడ్డను దత్తు చేసుకొంది. 
““వరార్కెట్‌లో కొనడానికి పిల్లలు దొరుకుతుంటే కనవలసిన పని 
ఏముంది?'* అందామె. అతడు పేరుమోసిన రచయిత అనే ఉద్దేశంతో 
అతడిని ఆమె పెళ్ళి చేసుకొందేగాని మరొకటి కాదు. అతడి సాహితీ 
ప్రభావం తనకు అంటుకొంటుందేమోనని ఆమె ఆశ, పాలిన్‌ చివరి వరకు 
అతణ్ణి తన వాడిగా ఉంచుకోవాలని (ప్రయత్నించింది కాని కుదరలేదు. హాడ్డీ 
తేలికగా విడాకులకు ఒప్పుకొన్న సంగతి గుర్తుకొచ్చింది. ఈమె విడాకులు 
అంత తేలికగా పడనీయ లేదు. 

అతడి తాగుడికి మార్తా అభ్యంతరం పెట్టింది. బార్‌ నుంచి ఇంటికి 
బయలుదేరనుంది. అతను అత్యంత ప్రేమతో చూసుకొనే లింకన్‌ (1౧0010) 
కారులో బయలుదేరారు ఇద్దరూ. ఆమె "కారు నడుపుతోంది. తాగనీయ 
నందుకు కోపం. వచ్చి, అతడామెను చేయి తిరగవేసి కొట్టాడు. దానితో 


ఎర్తెస్ట్‌ హెమిం 81 
ఆమెకు ఒళ్ళు మండిపోయి కారు వేగం తగ్గించి చెట్టుకు గుద్దించి, 
అతడిని కారులోనే వదిలి తాను చక్కా ఇంటికి పోయింది. ఆ తరవాత 
దొంగచాటుగా ఆమెకు చెప్పకుండా లండన్‌ వెళ్ళి పోయాడు. ఆమె అతడిని 
వెతుకుతూ లండన్‌ పోయి 1944లో అతణ్ణి పట్టుకొంది. 


ఆ తరవాత అతడి పతన వేగం పెరిగింది. ““అతడు నన్ను 
బెదరించాడు. నా మీద అశ్షీలంగా పద్యం ఒకటి రాశాడు. దాని శీర్షిక 
“మారా గెల్వారన్‌ యోనికి (TO Martha Gelluhorn's vagina) 
చివికిపోయి ముడతలు పడిన పాత వేడినీళ్ల సంచి (Hot water bottle) 
మూతితో దానిని పోల్పాడు. ఏ (స్ర్రీతోనైనా పడుకోబోయేముందు ఈ 
పద్యం వినిపించేవాడు. రాను రాను అతడికి పిచ్చి ముదిరి పోయింది! 
అందామె. అతని కొడుకు గ్రెగరీ గూడ తన తండ్రి మారాను తెగ 
ఏడిపించాడి'న్నాడు. 1944 చివరలో వారి మధ్య వివాహ బంధం విచ్చిత్తి 
అయింది. “నా జీవితంలో నేను చేసిన పెద్ద పొరపాటు ఆమెను 
పెళ్ళాడడమే. ఆమె వట్టి తిరుగుబోతు”, అని బెరన్‌కు రాసిన ఉత్తరంలో 
పేర్కొన్నాడు. 

నాలుగోది చినరిదీ అయిన మేరీవెల్డ్‌ తోటి అతని వివాహం అతని 
జీవితాంతం సాగింది. దీనికి కారణం ఆమె గొప్పతనమే. ఆమెకు అతడి 
గురించిన “[భవులు” ఏమీ లేవు. అతడెటువంటి వాడో తెలుసు. 
1945లో పారిస్‌ రిట్ట్‌లో మొదటిసారి కలుసుకొన్నప్పుడే అతడు పీకల దాకా 
తాగి ఉన్నాడు. అతడికి కావలసింది “దాసీ - భార్య” అని ఆమె అర్ధం 
చేసుకొని విలేకరి ఉద్యోగం మానేసింది. తెలివైంది. శ్రమజీవి. అయినా 
అతడామెను తిట్టడం మానలేదు. అవన్నీ ఆమె సహించింది. ఆమెను 
వ్యంగ్యంగా, “నేను ఎప్పుడూ టైమ్‌ పత్రిక “కథిల కోసం జనరల్స్‌ దగ్గర 
పండుకోలేదు'', అంటూ డఉండేవాడు. అతడామెను "Papa's Pocket 
Venus" అని వర్ణించి “ఆమె క్షేత్రానికి క్రితం రాత్రి నాలుగు సార్టు 
నీరు పెట్టాను”, అని ఛార్లెస్‌ లాన్‌ హోమ్‌కు చెప్పాడు. 

అందమైన, పేరున్న, డబ్బున్న ఆడవాళ్ల కోసం అతడేమైనా చేసేవాడు. 
ఈ నాలుగో భార్య మేరీ సమక్షంలోనే ఇతర ఆడవాళ్లను లాలించేవాడు. 
వెనిస్‌కు చెందిన ఆడ్రినా ఇవానివ్‌ అంటే మరులుగొన్నాడు. ACr0$5 the 
River and into the Trees. (1956) యుద్దానంతరం నవలకు 
ఈమెయే నాయిక. ఆ తరువాత 1959లో హెమింగ్వే సర్కస్‌ మూటా 


82 | మేధావుల మెతకలు 
ముల్లెతో వేసవి యడ్ల యుద్దాలకు స్పెయిన్‌ వెల్లినప్పుడు విలేకరి డాన్ఫిస్మిత్‌ 
అనే పందొమ్మిదేళ్ళ పిల్ల హెమింగ్వేని ఇంటరూూభూ చేయడానికి నచ్చింది. 
ఆమెకోసం అర్రులు సాచాడు. ఆమెను పెళ్ళాడే వాడేకాని, మేరీ మంచి, 
భార్య అని జ్ఞాపకం వచ్చి, ఆమెను $ 250 లకు పనికి 
పెట్టుకొన్నాడు. 

కార్డ్‌ వెళ్ళేటప్పుడు మేరీని వెనుక సీట్లో కూర్చోబెట్టి, ముందు సీట్లో 
ఈమెను. చేతిక్రింద అట్టిపెట్టు కొనేవాడు. ఆ తరవాత ఈమె హెమిరగ్వే 
కొడుకైన గ్రగరీని పెళ్ళాడింది. హెమింగ్వే త్రాగుబోతు. త్రాగుడు అతని 
జీవితానికి రచనకు, కాల్‌రిజ్‌కి మత్తుమందులా .పనిజేసింది. త్రాగుడికి ఎంతగా 
అలవాటు పడ్డాడంటే 1920ల ప్రాంతాల ప్రాచుర్యంలోకి వచ్చిన "Have 
a drink ఉక్తిని ఇతడే కనిపెట్టాడంటారు. 


హామింగ్వే తండ్రి ఆత్మహత్య చేసుకొన్నాడు. ఇతడు అవసాదం 
(depression) పారనోయాలతో బాధపడ్డాడు. ఆ సనుయాల్లో ఏమి చేసేది 
అతడికే తెలిసేదే కాదు. అలాంటి ఒక తెరలో ఇంగ్రీషు డబుల్‌ బారల్‌ 
గన్‌తో తన జీవితాన్ని 2జూలై 1961న అంతం చేసుకొన్నాడు. కాదు, 
గన్‌ను తుడుస్తుంటే. పొరపాటున ట్రిగర్‌కు ఒత్తిడి తగిలి, పేలి 
మరణించాడంటారు కొందరు. 


అతడు మృత్యువును ఎందుకు వాంఛించాడు? తన కోసం అతడు ఒక 
నీతిని ఒక ప్రతిష్టను ఒక వాస్తవాన్ని, విశ్వాసపాత్రతను నిర్వచించుకొన్నాడు. 
మరి వీటిని వేటిని అతడు ఆచరణలో పెట్టలేక పోయాడు. బహుశా 
ఇదే కాక, చివరి దశలో తన సాహిత్తీ వ్యాసంగంలో గూడ 
దిగజారుడుతనం (ప్రవేశించిందని భావించాడు. 1954లో నోబెల్‌ బహువుతి 
అర్హించి పన "The Old Man and the Sea" (1952)లో గూడ 
తనను తానే అనుకరించే హీన స్ట్రితికి దిగజారాడు. తన పూర్వపు మేధను 
తిరిగి అందుకోలేక పోతున్నానని బాధపడి అతడు మృత్యువుకు ఆహ్వానం 
సలికాడు. 

అతడిలో దోషాలెన్నైనా ఉండవచ్చుగాని, అతడి సాహితీ విన్యాసంలో 
నిజాయితీ, సమగ్రతలు ఉన్నాయి. అవి అతడి జీవితాన్ని జ్యాజ్యల్యమానం 
చేశాయి. ఇంగ్లీషు రాయడంలో, కాల్పనిక రచనలో అతడు నూతన ఒరవళ్ళు 
దిద్దాడు. అతడ సృజనాత్మక కళాభినివేశం అతడిని మింగివేసింది. 


(91 సెప్టెంబర్‌ మిసిమి) 


విశ్వవిఖ్యాత నాటక కర్త 


హెన్రిక్‌ ఇబ్బన 


ఏ రచనైనా రాయడం కష్టమే. సృజనాత్మక రచనైతే మరీను. అదే 
మౌలిక రచన అయితే చెప్పవలసిన పనే లేదు. తన రచనా వ్యాసంగానికి 
సరిహద్దురేఖలను విస్తృతం గావించడానికి తన కృషినంతా ఉపయోగించాలంటే 
స్వయమాపాదిత శిక్షణ, బౌద్దిక పరిశ్రను ఎంతగానో కావలసీ ఉంటుంది. 
కాని ఇదంతా ఇబ్బన్‌లో పుష్కలంగా ఉంది. 


ఆధునిక నాటకాన్ని అతడు కనిపెట్టాడు. ఇప్పుటీకి గూడా ప్రపంచ 
నాటక సాహిత్యం మొత్తంలో ప్రముఖ భాగం అతడి నాటక రచనే! అతడు 
రంగప్రవేశం చేసేటప్పటికి ఐరోపా రంగస్టలం బక్కచిక్కి, శూన్యమై. 
నిర్వీర్యంగా ఉంది. అటువంటి దానిని ఒక్క శక్తినంతమైన కళారూపంగా 
మార్చాడు. తన దేశపు రంగస్టలినే కాక ప్రపంచనాటక రంగాన్నే. 
పరివర్తించాడు. 


నాటకరంగంలోనే కాక, సామాజిక రంగంలో గూడా అతడు తన ముద్ర 
వేశాడు. ఆడ, మగని అందరిని (ప్రకృతికి, సహజత్వానికి దగ్గరవ్వమని రూసో 
ప్రబోధిస్తే ఇబ్బన్‌ మగవారిని, ముఖ్యంగా ఆడవారిని, సామాజిక నీతికంచ్చే, 
వ్యక్తిస్వేచ్చ, అంతరాత్మ ్రబోధానికి తలవంచవున్నాడు.. స్వేచ్చాయుత 
సమాజానికీ నాంది పలికాడు. ఆధునికతా హజారరచనానికి అతని రచనలు 
మూలస్తంభా లయ్యాయి. 


అతడు చాలా పేద వాడు, అతడు పుట్టిన దేశం నార్వే అంతకంటే 
పిదది. సాంస్కృతికంగా గూడా బాగా వెనకబడిన దేశం. ఇది చాలాకాలం 
డెన్నార్క్‌లో రాష్ట్రంగా ఉన్న కారణాన, డేని మహాసంప్రదాయానికి (941 
tradition)కు గురైంది. పద్యం గద్యం, నవల నాటకం అన్నీ డేనిష్‌ 
సంస్కృతికి సంబంధించినవే. నార్వే మొదటి విశ్వవిద్యాలయం 1813లో 
స్టాసింపబడింది. 1850 నాటికిగాని ్రథమ నార్వేజియన్‌ రంగస్టలి నిర్మితం 
కాలేదు. వునకు సాహితీ భాష అంతా సంస్కృతంలో ఎలాగుండేదో, 
తెలుగులో రాయడం ఎంత : అనాగరికవెరా;, అవమానకరమో అక్కడ 


84 మేధావుల మెఠకలు 
ఆరోజుల్లో నార్వే భాషలో రాయుడ వుంటే అంతే. సంస్కృతీ 
సాహిత్యమంతా డేనిష్‌ మయం. 


20 మార్చి 1828లో ఇబ్బన్‌ స్కైయన్‌ళలో జన్మించాడు. ఇబ్బన్‌ అందరి 
కంటె పెద్దవాడు. ఇతనికి నలుగురు తమ్ముళ్ళు, ఒక చెల్లి. తండ్రి నడ్‌ 
ఇబ్బున్‌. ఇతడు వ్యాపారి. తల్లి నావికా కుటుంబం నుంచి వచ్చింది. 
ఇబ్బన్‌కు ఆరేళ్ళు వచ్చినప్పుడు తండ్రి పోయాడు. "The Wild 0064 
లో ముసలి ఇక్టల్‌ అయ్యాడు. 


తల్లి ఒకపుడు మంచి అందగత్తె; నటీ. అంతర్ముఖి అయి, ఇప్పుడామె 
బొన్ళులతో వూరువలాల ఆడుకౌంటోంది. కుటుంబం అప్పుల్లో 
జీవించింది. ముఖ్యాహారం బంగాళా దుంపలు. అంతేకాదు. ఇబ్బన్‌ వట్టి 
అనాకారి; పైగా అతడు అక్రమ సంతానమనే ముద్ర క్రింద బ్రతకాల్సి 
వచ్చింది. స్టానిక విటుడొకరితో అతడి తల్లికి సంబంధం కలిపారు. దీనిని 
ఇబ్బన్‌ అప్పుడు నమ్మి బాగా తాగినప్పుడు ఇదే విషయాన్ని వాగేవాడు. 
కాని ఇది నిజమని చెప్తే ఆధారాలేమీ లేవు. 


ఇటువంటి ఆధోగతి స్థితి నుంచి స్వయంగా చదువుకొని, 1850ల 
నాటికి విశ్వవిద్యాలయ చదువులు పూర్తిచేశాడు. అతడు పద్యం రాశాడు, 
నాటక విమర్శ చేశాడు. కాని అతడి మొదటి రచన అయిన _“Norma' 
ప్రదర్శితం కాలేదు. అలాగే “St ౮౦౧౧౫౨౩ Night తోనూ అదృష్టం కలిసి 
రాలేదు. బెర్లాన్‌లో ఆడిన అతడి మూడవ నాటకం "The Warriors 
Barrow" విజయవంతం కాలేదు. అతని నాలుగో నాటకం "lady Ingar 
of Ostrat", అతడి పేరు బయట పెట్టకుండా ప్రదర్శించినా అదీ సఫలం 
కాలేదు. కాస్త ప్రజల దృష్టిని ఆకర్షించిన అతడి నాటకం "The Feast 
at Solboug". 

సంగీతకర్త ఓల్‌ బుల్‌ స్థాపించిన నాటకమండలిలో నెలకు ఐదు పౌండ్ల 
జీతంపై అన్ని రకాల చాకిరి ఆరేళ్ళు చేశాడు. ఆ తరవాత నూతనంగా 
పెట్టిన క్రిస్త్రియానా నాటక మండలిలో వురో ఐదేళ్ళ అనుభవం 
సంపాదించాడు. ఈనాటక మండలి దివాళా తీయడంతో అతడి ఉద్యోగం 


ఊడింది. పంది. గొంతు లోతు అప్పులు. కుంగిపోయాడు. విపరీతంగా 
తాగేశాడు. 


హ్మౌథిక్‌ ఇబ్బన్‌ 85 


అతడికి మొదటి విజయం 1864లో 'The Pretenders" అనే గద్య 
నాటుకంతో వచ్చింది. అతనికి కీర్షి మూడు తరంగాలలో వచ్చింది. మొదటిది 
"Brand and Peer Gyut" (1866-67)తో వచ్చింది. దిని 
వరయాలతత్వం సనాతన భౌతికవాదాన్ని ఎదిరించి, సమాజం చెప్పున 
నియమాలను కాదని, వ్యక్తి అంతరాత్మ ప్రబోధానికి తలఒగ్గడం. ఇదే అతడి 
జీవిత తత్వం. ఇదే అతడి అన్ని రచనల వెనుక నర్మగర్భంగా ఇమిడి 
ఉంది. 186లో ఇది ప్రచురిత మైనప్పుడు పెద్ద దుమారం లేచింది. 
దీనితో అతడు ఛాందస భావ వ్యతిరేక నాయకుడుగా ఎదిగి పోయాడు. 
అతడి పేరు స్కాండినేవియా అంతటా మారు మోగిపోయింది. 


.. రెండవ తరంగం 1870లో వచ్చింది. Brand తో విప్లవ 'భావాలను 
నాటుకీకరించాలనే నిర్ణయానికి వచ్చాడు. నాటకాలను చదవడం కంటే, ఆడడం 
చేస్తే ఎక్కువ (పభావకంగా ఉంటుందని (గ్రహించాడు. దీనితో అతడు 
పద్యాన్ని వదిలి గద్యాన్ని చేపట్టాడు. దీనితో ఒక రకమైన నూతన రంగస్టల 
వాస్తవికవాదం రూపం దిద్దు కొంది. దీనితో “గద్యం దృశ్యాలకు, పద్యం 
భావాలకు? బాగుంటుందని అతడు అన్నాడు. మహా రచయితల్లాగే ఇతడు 
ఒకసారి రాసిన విషయాన్ని పునరుక్తి చేయ లేదు. అతడు వేసే ప్రతి 
అడుగు నూతన అజ్ఞాత ప్రపంచంలోకే వేశాడు. ఇతడి నూతన విధానానికి 
ఫలితంగా "Pillars of Society" (1877), "A Dolls House" (1879) 
"Ghosts" (1881) ఆవిర్భవించాయి. ఇదే సమయంలో విక్టోరియా మధ్య 
ఆంగ సంస్కృతి బద్ధల్హాంది. సవరాజంలో వ్యాకులత, అలజడి 
నెలకొనసాగాయి. ఇబ్బన్‌ డబ్బు శక్తిని, (స్త్రీల అణచివేతను, ఎవరూ నోరు 
మెదపని “సుఖ రోగాలి” గురించి ఎన్నో ప్రశ్నలు వేశాడు. ప్రాథమికమైన 
వైతిక్క, రాజకీయ సవుస్యలను అతడు (ప్రజల భాషలో రంగస్టలానికి 
ఎక్కించాడు. “Pillar5' మధ్య ఐరోపా సామాజికులను దున్ని వేసింది. “A 
Dolls House' అంగ్లో-సాక్టన్‌ (ప్రపంచాన్ని కుదిపి వేసింది. ఇవి రెండు 
వెుదటి ఆధునిక నాటకాలు. ఇవే అతడిని ప్రపంచ నాటక కర్తగా 
మార్చివేశాయి. 
అతడి దృష్టి రాజకీయ, నైతిక సమస్యలనుంచి వైయక్తిక స్వేచ్చ పైకి 
మరలడంతో అతడి కీర్తి తరంగం మూడవ దశను అందుకొంది. మానవుని 
అస్తిత్వ సమస్యలలో కెల్ల ఈ వ్యక్తి స్వేచ్చా సమస్యే అతడి మనస్సును 


86 మేధావుల మెతకలు 
ఆకట్టు కొంది. “ప్రతి ఒక్కరూ తను విశిష్ట ప్రత్యేక అవసరాలకి 
అనుగుణంగా స్వేచ్చను సంతరించు కోనడంతోనే *విముక్తి (Liberation) 
ఉంది”, అని తన నోట్‌బుక్‌లో రాసుక్‌ "న్నాడు ఇబ్బన్‌. సమాజంలోని 
ప్రజల వాస్తన ప్రవర్తన ఇటునంటి వ్యక్తిక స్వేచ్చకు హోమీ ఇవ్వక పోతే 
వెధిక (Forma) రాజకీయ స్వేచ్చల వల్ల ఉపయోగం ఏమీ లేదన్నాడు. 
ఈ సిద్దాంతానికి అనుగుణంగా అతడు ‘The wild Duck (గ 884), 
‘Rosmersholm' (1886) Hedda Gabler (1890) The Master 
Builder (1892) ‘John Gabriel Brokman' (1896) నాటకాలను 
రాశాడు. ఇవి మొదట ఎవరికీ అంతుబట్టు లేదు. గందరగోళం సృష్టించాయి. 
కొని ఇవే అతడి నాటకాలలో కొల్ల విలువైనని. ఈ నాటకాల్లో అతడు 
మానవుని మనస్సు (౧9/0[9 ను, స్వేచ్చ కోసం అది పడే తపనను 
అన్వేషించాడు. అచేతనను అవలోడనం చేశాడు. ఒక మనిషి మరో మనిషిపై 
ఎలా పెత్తనాన్ని చెలాయిస్తాడనే “భయానకమైన సమస్యను పరిశీలించాడు. 
ఆకాలపు డేనిష్‌ విమర్శకుడు, అతడి స్నేహితుడూ అయిన జార్తి (బాండెస్‌ 
ఇలా అన్నాడు: నాటీ పరిస్థితుల్లో పుట్టె భావాలతో ఉత్తేజంతో ఏది 
అంతు బట్టని పద్దతిలో సంబంధాలు నెలకొలుపుకో గలిగేవాడు. అధః 
పాతాళంలో ఎక్కడో జరిగే భావాల గలగలలను అతడి చెవి పసి కట్రేది”. 





అతడి భావాలు ప్రపంచ వ్యాప్తంగా (ప్రసరించాయి. ఆ నాటకాలలోని 

బాధితులతో, _ పీడితులతో, _దోపిడిదార్లతో తనును, తము ప్రక్కవారిని 
తాదాత్మ్యం చేశారు ప్రపంచమంతటా సామాజికులు. సనాతన నిలునల మీద, 
వ్యక్తిక స్వాతంత్ర్యం మీద, మానవాళిలో ప్రతి ఒక్కరికి సాఫల్యం పొందే 
అవకాశం ఉండాలనే ఆధునిక భావాలకు ప్రపంచం స్వాగతం పలికింది. అతడి 
చివరి దశకంలో (1906లో మరణించాడు) రష్యాలో టాల్‌స్టాయ్‌లా, ప్రపంచ 
రచయితల, ద్రష్టల స్టాయికి ఎదిగి పోయాడు. విలియమ్‌ ఆర్భర్‌, 
జార్హిబెర్నాడ్డ్‌షా లాంటి రచయితలు అతడి కీర్తిని ఉగ్గడించారు. 


రోజూ కే ఆఫ్‌ గ్రాండ్‌ హోటల్‌లో ఒక మూల అద్దం ముందు 
కూచొని ఆ అద్దంలో ఆ హోటల్‌ గదిని మిగతా భాగాన్ని అవలోకిస్తూ, 
ఒకటి రెండు బీర్లు తాగేవాడు వార్తాపత్రిక తిరగవేస్తూ. ఈ దృశ్యం సర్వ 
సామాన్యం. అతడు ఆ హోటల్‌లో క్రమం తప్పకుండ ప్రవేశించగానే 
ప్రతిరోజు ఆ గదిలోని ప్రతి ఒక్కరూ లేచి నిలబడి తను చోేపీలను 


హెథిక్‌ ఇబ్బన్‌ - 





ws sh Gt Ess ss క్‌. 
తీస్‌ అభివాదాలు చేసేవారు. అతడు కూర్చోక నుందు ఎవర౮ా 
కూచోవడానికి సాహసించే వారు కారు. అయితే అతడి దగ్గరకు వచ్చి 
ఎవరూ _మాటాడ  సాహసించే వారూ కారు. 


మానవాళి కోసం సం కంటు తడిపెట్టిన, _సనాతన సాంప్రదాయిక శృంభలాలను 
ఛేదించడాన్ని బోధించిన మహానాటకకర్త వ్యక్తులకు అంత దూరంగా ఎందుకు 
ఉండేవాడు? వారిని గురించి పత్రికల ద్వారా మాత్రమే ఎందుకు తెలుసుకొనే 
వాడు? ఎందుకు ఎల్లప్పుడు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడే వాడు? ఎక్కడ 
నుంచి వచ్చింది ఆభయానక, స్వయం విధిత . ఏకాంతం? 


దూరపు కొండలు నునుపు. దగ్గరగా చూస్తే గాని అసలు రంగు 
బయట పడదు. మొదచ్లో చాల సరళంగా, నిరాడంబరంగా ఉండే మనిషి 
కీర్తి పెరగడంతో, పటాటోపాన్ని పెంచాడు. బంగారపు పన్ను, తలాటం 
ఉన్న చేతికర్రను చేతపట్టాడు.. అతడు అప్పుడప్పుడు తల 
దువ్వుకోవడానికి టోపీ లోపల చిన్న అద్దాన్ని అమర్చుకొన్నాడు'' అని 
విక్షోరియా మహారాణి మనుమరాలు మేరీలూయీ రాకుమారి రాసింది. 
జాన్‌ పాల్‌సన్‌ అనే రచయిత అతడి గురించి ఇలా రాశాడు: తోక .ఉన్న 
కోటు, దానిపై గౌరన బిరుదులను సూచించే రిబ్బన్లు, సీల్కుటోపీ, 
బంగారు కళ్ళజోడు... పెదవి విప్పని నోరు.... నేను ఒక మూయబడిన 
పర్వతకుడ్యం ముందు నిలబడ్డాను. అది అభేద్యమైన గోడి”. ఉప్పలా 
విశ్వవిద్యాలయం గౌరవ డాక్షరేట్‌ పట్టం ఇచ్చిన తరవాత తన నందరు 
“డాక్టర్‌! అని సంబోధించడం తన వాంఛితమని తెలియ. జేశాడు. [జై 
చేసుకోవడానికి రోజుకు ఒక గంటకాలం వెచ్చించే వాడు. 

అతడి గర్వం అంచులు . దాటింది. బహువుతులు గాౌరవాల పిచ్చి. అంతా 
ఇంతా కాదు. వాటి కోసం అతడు అర్రులు సాచాడు. రాజు కారల్‌ ౫ 
అతడిని “ఆర్డర్‌ ఆఫ్‌ వసొతో సమ్మానించాడు. దానిని అతడు ఇంటో 
కూడా పెట్టుకు తిరిగేవాడు. ““ఆర్హర్‌ ఆఫ్‌ డాన్‌ బోర్డ్‌?” కోసం _ డేనిష్‌ 
న్యాయవాదిని సహాయం ఆర్ధించాడు. “నార్వేలో పం గౌరవాల 
ప్రభావం ఏమిటో మీకు తెలియ దనుకొంటాను... డేనిష్‌ బహువుతి 
ఇక్కడ నా గౌరవాన్ని ఇనుమడింప జేస్తుంది... ఇది నాకు చాలా ముఖ్యం?” 
అని ఆ న్యాయవాదికే రాశాడు. ఇటువంటి గౌరవాలను ఏర్పాటుచేసే 


838 మేధావుల మెతకలు' 
అమెరికన్‌ బోకర్‌కు ““ఈజిప్టీయన్‌ మెడల్‌ కావాలనీ అది నాకెంతో 
అవసరమనీ'”, రాశాడు. చివరకు టర్కిష్‌మెడల్‌ను సంపాదించాడు. 1873లో 
నార్వీజియన్‌ ఆర్హర్‌ ఆఫ్‌ సెయింట్‌ ఒలాఫి ఆగస్రీయన్‌ గాంగ్‌లు లభించాయి. 
అయినా అతడి దాహం తీర లేదు. ఇంకా వురిన్నింటి కోసం 
' ప్రయత్నించాడు. “నాకు వ్యక్తిగతంగా ఇటువంటి మెడల్స్‌, గౌరవాలు అంటే 
ఏ మాత్రం ఇష్టం లేదు. వాటంతటవి నా కెదురవుతుంటే నేను వాటిని 
కాదన లేను, అని ఒక స్నేహితునితో చెప్పు కొన్నాడు. కాని ఇది పచ్చి 
అబద్దం, మెడల్స్‌ కోసం అతడు ఏమైనా చేస్తాడు. “రాజుగారి రథం 
దారిలో వస్తుంటే, అందులో ఎవరూ లేక పోయినా, టోపీ తీసి ఆ 
రథానికే అభివాదం చేసాడు”, అని హాన్స్‌ హెయబర్గ్‌ అనే అతడు 
“ఇబ్బన్‌ -' ఎ పోర్‌ట్రయిట్‌ ఆఫ్‌ ది ఆర్రిస్టి” అనే గ్రంథంలో రాశాడు. 
పోనీ ఇది అబద్దం అనుకొన్నా, అవసరం ఉన్నా లేకపోయినా అన్ని 
సమయాల్లోను అతడు మెడల్స్‌ ప్రదర్శనను మాత్రం మాన లేదు. 1878లో 
ఒక మామూలు క్షబ్‌ డిన్నర్‌కు, కుక్క మెడలో పట్రైడలా, మెడల్స్‌ అన్నీ 
కూర్చిన పట్టెడను మెడలో వేసుకొని వచ్చాడు. కొన్ని రోజులు అతడు 
ప్రతి సాయంత్రం వాటిని ధరించేవాడు. . 


అతడు పెద్ద త్రాగుబోతు కాదు కాని అతడ నాలుక వూత్రం 
““ఆటవికి*మైంది. ఒక డినర్‌ పార్టీలో కొంచెం డ్రింక్‌ ఎక్కువైంది. అక్కడే 
ఉన్న ఆగష్టు లారెంజ్‌ అనే చిత్రకారుని పట్టుకొని “నీవు రెండు కాళ్ళమీద 
నడవ తగిన వాడవు కొవ్కు నాలుగు కాళ్ళమీద ప్రాకవలసిన వాడవు”, 
అని తిట్టాడు. “అలా అరక్షితుడైన క్షయ వ్యాధి పీడితుడైన చిత్రకారుని 
తిడుతూ ఉంటే మాకంతా మాటపడి పోయింది”, అని Knudtzon 
అన్నారు. | క్రిస్టియానాలో అతడ గారవార్థం బ్రహ్మాండమైన విందు చేస్తే ఆ 
విందులో బాగా త్రాగి అతిథి మర్యాదను గూడా పాటించ లేదు. బ్రాండెజ్‌ 
ఆ సభలో ఇబ్బన్‌ను ఎంతగానో మెచ్చుకొంటూ మాటాడితే. దానికి తిరుగు 
సమాధానం చెప్పుకపోగా నాకు నార్వీజియన్‌ సాహిత్యం గురించి ఏమీ 
తెలియదు”, అని అతడి అతిథేయునే అగౌరన పరిచాడు. మరికొన్ని 
సమ్మాన సభలలో బాగా త్రాగి “ఏమిటి ఏమిటి, ఏమిటి?” అని. 
అనడం తప్పు మరేమీ మాటాడ లేక పోయేవాడు. 


హ్మథిక్‌ ఇబ్బన్‌ 89 
అనుఖకర బాల్యానికి తలిదండ్రులను బాధ్యులను చేశాడు. ఒకసారి స్కైయన్‌ 
నిడిచిపెట్టిన తరవాత మళ్ళీ తన కుటుంబంతో సంబంధం పెట్టుకో లేదు. 
అంతేకాదు. 1858లో, ధనవంతుడైన తన అంకుల్‌ (క్రిస్టియన్‌ పోస) దగ్గర 
డబ్బు అప్పుగా పుచ్చు కోవడానికి స్కైయిన్‌ వెళ్ళినప్పుడు, తన 
తలిదండ్రులను చూసి రాలేదు. 1867లో తోటి రచయితకు ( ఇతడి 
కూతురు. ఇబ్బన్‌ కొడుకుని చేసుకొంది) రాసిన దారుణమైన ఉత్తరంలో 
“కోపం నా బలాన్ని పెంచుతుంది. తల్లి గర్భంలో ఉన్న బిడ్డ అయినా 
సరే నేను వదిలి పెట్టును... నా జీవితమంతా నా తల్లిదండ్రుల ముఖం 
మొడ లేదు. ఎందుకంటే అపరిపక్వ అవగాహనతో గూడిన సంబంధాలను , 
నేను కొనసాగించ లేను? 1877లో తండ్రి చనిపోయే నాటికి నలభై 
ఏళ్ళుగా అతడితో సంబంధాలు లేవు. తన అంకుల్‌కు రాసిన ఒక 
ఉత్తరంలో దీనికి కారణం, “మొదటినుంచి ఉన్న అసంభవమైన పరిష్టితులు 
ముఖ్యకారణంి?, అనిరాశాడు. దీనికి అసలు అర్ధం ఏమిటంటే, వాళ్ళు 
(తల్లిదండ్రులు) దిగజారిపోయారు. తాను పైకి ఎదుగుతున్నాడు. వాళ్లు తనని 
వాళ్లతోపాటు క్రిందకు లాగకూడదు"”. వికాలాంగుడైన తన తమ్ముడికి గూడ 
అతడేమీ సహాయపడ లేదు. అతడు అమెరికా వెళ్ళి అక్కడ చనిపోయాడు. 
అతడి సమాధి మీద రాత ఇలా ఉందిః “అపరిచితులు గారవించారు. 
అపరిచితులు ఖననం చేశారు.” 


అతడి జీవితంలో ఈ కుటుంబ చరిత్ర కంటే మరో రహస్యమైన 
కథ ఉంది. 1846లో, పద్దెనిమిదేళ్ళ వయస్సులో, కెమిస్టు షాపులో 
పనిచేస్తూ ఉండగా, అతనికంటే వదేళ్ళు పెద్దదైన, ఆ షాపులోనే పనిచేస్తున్న 
ఎల్సీసోఫీ,  జెన్స్‌ డాటర్‌తో, వ్యవహారం” నడిపాడు. ఆవిడ ఇతడికి 9 
అక్షోరు 1846లో హాన్స్‌ జాకబ్‌ హైన్రిక్‌సన్‌ అనే పిల్లవాణ్ణి కన్నది. మార్క్‌ 
వెంచన్‌ లాగానే ఈమె పుట్టింటేకి వెళ్లి ప్రసవించి చాలా విచక్షణ జ్ఞానంతో 
వ్యవహరించింది. నార్వీజియన్‌ చట్టం ప్రకారం తల్లిబిడ్డలను అతడు సాకనలసి 
ఉంది. తన పేదరికం. పైగా వీరిద్దరు. దీనితో. అతడు తల్లిని బెడ్డనూ. 
ఎపుడూ క్షమించ లేదు. రూసో, మార్క్‌ల లాగానే ఇతడు కూడా విన్స్‌ 
జాకబ్‌ని తన కొడుకుగా ఎప్పుడూ అంగీకరించ లేదు. పిల్లవాడు కమ్మరి 
వృత్తిని స్వీకరించాడు. 74వ సంవత్సరంల్‌' 5 జూన్‌ 1892న అనాథగా 
ఎల్సి చని పోయింది. బహుశా ఈమె మరణవార్త ఇబ్బన్‌కు చేరి ఉండదు. 


90 మేధావుల మెతకలు 

హాన్స్‌ జాకబ్‌ అచ్చంగా తండ్రిన పోలి ఉండేవాడు. ఇతడు బాగా 
చదువుకొన్నాడు. అప్పుడప్పుడు 'క్రస్రయానాకు వసూపోతూ ఉండేవాడు, ఇబ్బిన్‌ 
రహస్యం తెలిసిన కొందరు, ఇతనిని (గ్రాండ్‌ హోటల్‌లో రోజూ ఇబ్బన్‌ 
కూచునే కుర్చీలో, అతని బట్టలు లాంటి బట్టలు వేసి కూచోబెడితే, 
ఎలా ఉంటుందా అని ఆలోచించారు. అయితే వారు ఆ సాహసం చేయ 
లేక పోయారు. 





తండ్రిని ఇతడు 1892లో మాత్రం ఒకసారి డబ్బు కోసం కలిసాడు. 
తండ్రి తలుపు తెరిచి తన 46 ఏళ్ళ కొడుకుని మొదటిసారి చూశాడు. 
తమ సంబంధాన్ని అతడు కాదన లేదు. కొడుకు చేతిలో ఐదు " క్రౌనులు 
పెట్ట, (ప్లీ అమ్మకు నేను ఇచింది ఇంతే. నీకు. కూడా ఇంతే చాలు”, 
అని చెప్పి అతడి ముఖాన తలుపు మూసి వేశాడు. తండ్రి కొెడుకు 
మళ్ళీ కలవ' లేదు. తండ్రి తన వీలునామాలో కొడుక్కి ఏమీ రాయ 
లేదు. హాన్స్‌ జాకబ్‌ 20 అక్టోబరు 1916లో మరణించాడు. 


ఇబ్బన్‌ 1858లో సుజానా తొరెసన్‌ను వివాహమాడాడు. ఆమె 
పుస్తకాల పురుగు. అతడెప్పుడూ ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడే వాడు. 
పెళ్ళి పెళ్ళికోసమే అన్నట్టుగా వారిమధ్య సాగింది. ఈ పెళ్ళి నల్ల ఇబ్బన్‌కు 
జరిగిన లాభమేమిటంటే, అతడ రచనలు విఫలవెనపుడే అతడు 
చిత్రకారుడుగా మారతానంటే, ఆమె పడనీయ లేదు. అతడిని రచయితగానే 
ఉంచింది. వారి మధ్య సంబంధాలు అంత సజావుగా లేవు. నారికి ఒక 
పిల్లవాడు సిగర్డ్‌ పుట్టాడు. అతడు పుట్టాక “ఇక పిల్లల్ని కనను అంది 
ఆమె. దానికి అర్దం సెక్సు వద్దని. అప్పుడప్పుడు అతడు భార్యను వదిలివేసి 
హెబ్దర్‌ హౌండర్‌ సన్‌ను చేసుకొంటాడని రూవుర్లు వచ్చేవి 7 మే 
1895లో అతడు భార్యకు రాసిన ఒక ఉత్తరంలో దీనిని తీవ్రంగా : 
ఖండించాడు. “ఇది తన భార్య సవతి తల్లి వేసిన రూమరు” అన్నాడు. 
మాటల్లో ఆదర్భ్శాల్లో అతడు మానవాళిని బలపరచినట్టు కనిపించే వాడు. 
అయితే అతడికి ప్రజాస్వామ్యం అంటే ఇష్తం లేదు. “మెజారిటీ అంటే 
ఏమిటి?” అజ్ఞాన ప్రజాబాహుళ్యం. తెలివి తేటలనేని ఎప్పుడూ. మైనారిటీకే 


చెందుతాయి. 


“తెలివైన వాడి చుట్టూ ఎప్పుడూ మెజారిటీ ఉండదు. మెజారిటీ 





హెఫ్రిక్‌ ఇబ్బన్‌ 91 
అతడిని చేరడానికి పదేళ్ళు పడుతుంది. ఈ పదేళ్ళలో అతడు అక్కడే 
ఉండడు. ముందుకు పోతాడు. అందుకని మెజారిటీ ఎపుడూ అతడిని 
అందుకో లేదు. 


“నేను నా మొదటి పుస్తకాలు రాసినప్పుడు ఎక్కడ ఉన్నానో, గుంపులు 
ఇప్పుడూ అక్కడే ఉన్నాయి. కాని నేను ఇప్పుడు అక్కడ లేను. నేను 
ఇంకెక్కడో ఎంతో ముందు ఉన్నాను క 


ఇలాంటి ఆలోచనలతో ప్రజలతో, మిత్రులతో, తోటి - రచయితలతో, 
భార్యతో అతడి సబంధాలు సరిగా లేవు. (స్త్రీలతో గూడా అతడి 
సంబంధాలు అలాగే ఉన్నాయి. సిద్దాంతం (ప్రకారం అతడు (స్త్రీల పక్షం: 
(స్త్రీల స్ట్రీతిని మెరుగు పరచడానికి ఎంతైనా కృషి చేశాడని ఎవరైనా 
వాదించవచ్చు. "A 00॥5' House" అనే అతడి నాటకంలో “వివాహంలో 
పవిత్రత ఏమీ లేదు”, భర్త అధికారాన్ని ప్రశ్నించవచ్చు”, తనను 
తానెరగడం అన్నిటి కన్నా ముఖ్యంి”, అనే అంశాలను నొక్కి వక్కాణించాడు. 
ఇది (స్త్రీ ఉద్యమానికి దోహదం చేసింది. హెడ్‌ గాబ్లర్‌ ప్రదర్శించినట్లు 
ఆడవాళ్ల అనుభూతులను ప్రదర్శించడంలో అతనికి అతడే సాటి, 
అందమైన యువతులు అతడి ప్రక్కన ఉండడం అతడికి ఇష్టం. 
యునతులంటే పదిహేనేళ్ళ నయస్సు వారితో అతడు సంక్షిష్ట పరిభ్రమణ 
సంబంధాలు . పెట్టుకొన్నాడు. యౌవనం అంటే అతడికి అత్యంత ఆసక్తి. 
మొదటిసారి అతడు ప్రేమలో పడింది పదిహేను సంవత్సరాల హెనిక్‌ 
హోచ్చల్స్స్‌తో. అతడికి డబ్బు పోవడం, ఆమె తండ్రి వద్దనడంతో అది 
ఆగిపోయింది. ఆ తరవాత 1870లో లారా పీటర్‌సన్‌తో, తరవాత 
నాలుగేళ్ళకు హోల్డర్‌ స్టోమ్‌తో. ఈమె వయస్సు పది సంవత్సరాలే. 
వయస్సుతో అతడి “యువతి అభిరుచి? చావలేదు. గెటై (10619) కు 
విలెమర్‌ అనే ఆమెపై ఉన్న అనుభూతులు అతడి. కళకు యౌవనాన్ని 
అందించినవనే కథ, అతడిని బాగా ఆకట్టుకొంది. అందంగా ఉండి, 
యౌవ్వనవతి అయిన ఏ అమ్మాయి అయిన అతడితో. ఏ పనిఅయినా 
చేయించుకో గలిగేది. 


అతడికి దగ్గరైన వారిలో ముఖ్యులు ఇద్దరు - ఎమిలి బార్ట్‌క, హెలెన్‌ 
రాస్త్‌లు, వీరిని అతడు 1889లో కలిశాడు. ఇద్దరూ డైరీలు రాశారు. 


92 మేథావుల మెతకలు 
వారికి రాసిన ఉత్తరాలు చాలావరకు దొరికాయి. ఎమిలి పద్దెనిమిదేళ్ళ 
యువతి. ఆమెకంటె అతడు 43 ఎళ్ళు పెద్దవాడు. ఆమె డైరీలో ఇలా 
ఉంది: “అతడి వేడి అనుభూతులు నాకు గర్వాన్ని కలిగించాయి. అతడు 
నాకు చెప్పే వాటిలో బలమైన అనుభూతులను కూర్చి చెపాడు. అతడి 
జీవితంలో ఎప్పుడూ నన్ను అర్ధం చేసుకోవడంలో ఉన్నంత ఆనందం పొంద 
లేదన్నాడు. నన్ను మెచ్చుకొన్నంతగా అతడు ఎవరినీ మెచ్చుకో లేదు. ప్రతి 
విషయాన్ని బాహాటంగా చెప్పులేవున్నాడు. నేను అతడితో (పేవులో 
పడ్డాననుక్‌ "ంటాను, కాని బయటికి మాత్రం మేము అపరిచితులుగా ఉంటేనే 
మంచిదనుకొన్నాము*. అతడు తన భార్యకు విడాకులిచ్చి, ఆమెను పెళ్ళాడే 
అవకాశం ఉందని చెప్పాడు ఇ. ఎ. జకర్‌తో. 


రెండవ ఆమె హెలెన్‌. వ్య్యూనిక్‌ నగర వాసి. ఈమె అతనిని 
ముట్టుకోనిచ్చేది. కాని వారి సంబంధం వూత్రం లైంగికం కాదు. 
సాహితీపరమైంది మాత్రమే. నలభై సంవత్సరాల తరవాత హెలెన్‌ రాసింది. 
“ఆడపిల్లలతో అతడి సంబంధాలలో, మామూలు అర్ధంలో, ఆవిశ్వసనీయత 
ఏమీ లేదు. అతడి ఆలోచనావసరాల నుంచి ఆ సంబంధాలు జనించాయి. 
అటువంటి ఆడపిల్లలంతా తన నాటకాలలో ఉపయోగించు కోవడానికి 


అవసరమైన మూల రూపాలు (Archetypes), మాంసంగా రూపొందించబడిన 


భావాలు (16645 - made - flesh). అంతేకాని వారంతా వారిని 
వారిగా (ప్రేమించడం కోసం దరిచేర్చిన నిజమైన స్త్రీలు కారు. అందుకని 
ఇబ్బన్‌ ఎప్పుడూ గూడా ఎవరితోనూ నిజాయితీగా ప్రేమలో పడ్డాడనడానికి 


వీలు లేదు. వారినంతా తన నాటకాలలో పాత్రల క్రింద మాత్రమే వాడు 
క "న్నాడు. 


ఉదాహరణకు - ఎమిలీని "The Master 9801606“ లో Hilde 


Wangel పాత్రలోకి వరివర్తించాడు. తరవాత అతడి ఉత్తరాలు 
బహిర్గతమైనప్పుడు ఎమిలీని హీల్లై పాత్రగా గుర్తించారు. ఆమె నందరు 
“కూర 'స్రోగా ముద్ర వేశారు. 

“A Dolls [10656 లో నోరా పాత్రగా పరివర్తితమైన కీలర్‌ విషయం 


నార్వీజియన్‌ (స్త్రీల మరీ దారుణం. ఆమెను అతడు కొద్దిసార్తే 
కలిశాడు. ఆమె భర్త చెప్పుచేతల్లో ఉండే నునిషి, అతడికి సహాయ 


హ్యౌవిక్‌ ఇబ్బన 93 
పడడానికి అతడు చెప్పినట్టు దొంగతనాలు చేసేది. ఇబ్బన్‌ ఆమె అణచబడ్డ 
స్త్రీకి ప్రతీకగా - మాంసంగా పరివర్తితమైన భావంగా - (గ్రహించాడు, 
దీనితో ఆమె కుంగిపోయి, “తాను ఆ పాత్ర కొదని” బహిరంగంగా 
ప్రకటించనలసిందని కోరింది. అలా ఆమె కోరినట్టు ప్రకటించి నందువల్ల 
అతడికి వచ్చే నష్టం ఏమీ లేదు. అయినా అతడు ఆపని చేయ లేదు. 
అది అతడి హీన సంస్కారాన్నే సూచిస్తుంది. 

1900లో అతడికి నూర్చ వచ్చింది. ఒకసారి కోపం, ఒకసారి 
వ్యాకులత - ఈ నమూనాతో ' అతడి రోగం సాగింది. తిరస్కారం, 
కోపాలతో ఉన్న అతడ భార్య అతనిని చూసూనే ఉంది. అతడి వ్యాకులత 
అంతా జీనిత భీమాను గురించి. అతడి శారీరక బలహీనత అతడికి చికాకు 
కలిగించేది. అతడికి గడ్డం చేయడానికి (ప్రతిదినం మంగలి వచ్చేవాడు. 
అతడితో ఎప్పుడూ మూటాడ లేదు: ఒకసారి మాత్రం ఆకస్మికంగా “వికృత 
దయ్యం!” అని అన్నాడు. ఇబ్సన్‌ 23 మే 1906న మరణించాడు. 


చచ్చిపోయే ముందు, * ఓ నాప్రియమైన భార్యాముణీ. నీవు నన్ను ఎంత 
దయతో చూశావు!” - అని అన్నాడని ఆమె అంది. ఇలా అనడం అతడి 
శీలంలోనే లేదు. డా. బుల్‌ డైరీలో ఇలా ఉందిః: “ ఆ సాయంత్రం 


అంతా కోమాలో ఉన్నాడు. నోట మాట లేదు.” 


( 91 నవంబర్‌ మిసీమి) 


సృజనాత్మక కవి. 
పెరి బిష్‌ షెలీ 


౨. షెల్లీ ఒకసారి - ఒక- పంతులమ్మకు ఒక ఉత్తరం రాశాడు. అందులో 
ఇలా ఉంది; నేను కులీనుడను కొను, ఆ మాటకొస్తే పాలకుడిని 
అంతకంటె కాను. [ప్రకృతికి హేతువుకు బద్దుడనై అంటే గుణవంతుడనై 
జీవితాన్ని కొనసాగించాలని కోరతానూి. ఈ సమాజం కుళ్ళిపోయిందని, 
ప్రతి ఒక్కరు ప్రకృతి ఒడిలో పరవశించాలనీ చెప్పిన రూసో కంటె మరో 
మెట్టు పైనే ఇతడు ఉన్నాడనిపిస్తుంది. ఇతడి. దృష్టిలో మేధావులు, కవులు 
ప్రత్యేక _ స్టానాన్ని - ఆక్రమిస్తారు. అసలు . కవులైతే. పేరు పెట్టని శాసనకర్తలు. 


_10,000ల పదాలతో 1821లో అతడు రాసిన "A Defense 0 
Poetry" లో సాహిత్యం ' యొక్క సామాజిక . ప్రయోజనాన్ని గురించి 
చెప్పాడు. పద్యం అంటే కేవలం అందమైన పదాల అమరిక కాదు, లేదా 
వినోదమూ కాదు. ఏ ఇతర సాహితీ ప్రక్రియ కంటె పద్య కవనం 
భవితవ్యానికి ఎక్కువగా. బాటలు వేసేది, జ్ఞాన సంబంధి. సామాజిక ప్రగతి 
అనేది నైతిక సద్భుద్ది (ethical sensibility) తో -నిర్దేశితం కావాలి. మతం 
ఈ పని చేయ. లేక పోయింది. విజ్ఞానశాస్త్రం ఈ పనిని అసలు చేయ 
లేదు. హేతువాదం ఒంటరిగా ఈ పనిని నిర్వర్తించ లేదు. ఒక్క కవనం 
మాత్రమే నైతిక శూన్యతను పూడ్చి ప్రగతికి సృజనాత్మక శక్తిని అందించ 
గలదు. పద్యం మాత్రమే మనస్సును పెంచి, సాగదీసి, రకరకాల ఆలోచనా 
సంయోగాలకు గ్రాహకపాత్రగా చేయగలదు. అది మాత్రమే ప్రపంచం గుప్త 
అందాల, సోయగాలపై ఉన్న ఆచ్చాదనాన్ని తొలగించ గలదు. “నీతి 
రహస్యం - (పేను మన స్వభావాన్ని వదలి బయటకు నడవడం. తనలోని 
లోచన, క్రియల్లో ఉండే అందంతో కాక పరులలో ఉన్న ఆ అందంతో 
తం. చెందాలి. అది “అహం కేంద్రీయతను'” బద్దలు చేస్తుంది. 
న్ని తగ్గిస్తుంది. సామూహిక భావాన్ని అధికం చేస్తుంది”. “మనిషి 
డు కావాలంటే తాను ఇతరుడై చూడాలి; ఇతరుల బాధా సుఖాలు 
(కావాలి. కవనం కారణం .మీద పనిచేసి ఫలితాన్ని సరిదిద్దుతుంది.?* 
తా నైతిక ప్రగతిని కవనం సాధిస్తుంది. వాస్తవానికి కవనం, దాని 








పెర్సీ బిష్‌ షెలీ 95 
సహచరి అయిన ఊహ, దాని సహజ పరిసరమైన స్వేచ్చలు నాగరికతకు, 
నీతికి ఆధారాలు. సమాజ పూర్తి పునర్నిర్మాణానికి కవితా కల్పన కావాలొ. 
- దీని అర్థం సమాజాన్ని కవులు ఏలాలని కాదు: మొదటిసారిగా అతడు 
సందొమ్మిదన శతాబ్దికి ముఖ్యలక్షణం అయ్యె భౌతికవాదానికి విమర్శగా ఈ 
వాదనను . లేవదీశాడు. భౌతికవాదం - ఈ (ప్రపంచంలో డబ్బుగా అవతరించిన 
స్వార్థ సూత్రం - ఈ రెండూ దేవుడూ దయ్యమూను. 





'షెలీ కవిత్వంలో న చెప్పాడో దానినే ఆచరణలో పెట్టాడు. అతడి 
కవిత్వాన్ని వివిధ రీతులలో అర్దం చేసుకోవచ్చు. కాని అట్టడుగున మాత్రం 
అతడి కవిత్వం, _ అతడనుకొన్నట్టే నైతికమూ, రాజకీయవవూ. ఆంగ్ల 
కవులందరిలోకి బాగా రాజకీయ వాసనలున్నవాడు షెలీ. అతడి రచనలన్నీ 
ఏదో సామాజిక చర్యను చేపట్టాలని సందేశాలిచ్చేవే. ఉదాహరణకు అతడి 
సుదీర్హమైన ““ఇస్తాం విప్తనం?? (The Rvolt of Islam) (దాదాపు : 500 
పంక్తులు) అణచివేతకు వ్యతిరేకంగా స్వేచ్చను గురించి చెప్పింది. మానవాళి 
స్వేచ్చా సమతలు అతడి దృష్టిలో బౌద్దిక సౌందర్యం. దీనిని మనస్సులో. 
ఉంచుకొని రాసిన A Hymn to Intellectual Beauty ఈ 
(ప్రపంచంలోని దుఃఖం (evil) మీద బౌద్దిక సౌందర్యం విజయాన్ని 
కీర్తించింది. ఈ.. భూమిమీద ఆదర్శ రాజ్యానికి చేసే పయనాన్ని 
ప్రతీకీకరించిన పురాణ ' పురుషుని విజయవంతమైన విప్లవాన్ని "Prometheus 
Unbound" చెబుతుంది. ' "046 10 the West Wind" లో తన 
రాజనీతి సందేశాన్ని వ్యాపింపజేయమని, నా | మృత ఆలోచనలను విశ్వం 
మీదకు పంపండి”, “ఆవిధంగా నూతన జన్మ త్వరగా వస్తుంది, నా 
_ మాటలను : మానవాళి మీద వెదజల్లండి అని చెప్పాడు. Tం Skylark 
లో గూడ, తన మాటలను సందేశాన్ని (ప్రపంచానికి వినిపించడంలోని 
ఆటంకాలను .కష్థాలను గురించి రాశాడు. అతడి : జీవిత కాలంలో అతనికి 
లభించిన కొద్దిపాటి ప్రాచుర్యం అతడిని. నిరుత్సాహ పరిచింది. అతడు. 
కవిత్వాన్ని ఎప్పుడూ తన స్వంత సంతృప్తికోసం రాసుకో లేదు. ఇలా రాసిన 
కవులు చాల అరుదు. 


మనిషిగా షెలీ ఏమిటి? మొన్న మొన్నటి వరకు అతడి రెండవ భార్య 
మేరీ ప్రచారం చేసిన అతడి వర్గననే అందరూ అంగీకరించారు.. “చాలా. 


96 మేధావుల మెతకలు 
పరిశుద్దుడు. అనాయకుడు. ఈలోకం పట్టనివాడు. వోసంగాని, 
దుర్మార్గంగాని తెలియనివాడు. సున్నిత. మనస్కుడు. “నాకు తెలిసినంతలో 
షెలీ చాల మంచివాడు. స్వార్థం ఎరుగని వాడు. తన స్తోనుతను మించి 
త్యాగం చేసిన వాడు. ఇతరుల కోసం పరితపించిన వాడు”, అని బైరన్‌ 
అన్నాడు. అయితే బైరన్‌ చేసిన ఈ వ్యాఖ్యలన్నీ షెలీ విషాదపూరిత 
అంతిను దశలో ఉన్నప్పుడు చేశాడని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. 
అంతేకాదు షెలీ బైరన్‌తో చెపిన విషయాల మీద ఆధారపడి బైరన్‌ ఈ 
వ్యాఖ్యలను చేశాడు. 


కాని వాస్తవం ఇంతకంటె భిన్నంగా వుంది. ఈ అభిప్రాయానికి 
రావడానికి మూలం ఆయన ఉత్తరాలే. రూసో లాగా ఇతడూ మానవాళిని 
ప్రేమించాడు. కాని వ్యక్తులను (ప్రేమించ లేదు. అతడి (ప్రవ ఒక 
అమూర్తజ్వాల. మూర్తమానవులు దగ్గరకు వచ్చినప్పుడు వారు మసైపోయే 
వారు. 


1792 ఆగస్టు 4వ తేదీన ససెక్స్‌లో కులీన వంశంలో జన్మించాడు 
షెలీ. ఇతడికి నలుగురు చెల్లెళ్ళు. తల్లి, తండ్రి. చెల్లెళ్ళకు అతడొక 
మహారాజు. మొదటి నుంచి అతడికి ప్రకృతి అంటే ఇష్టం. రసాయనిక 
పదార్దాలు, బెలూన్తతో ప్రయోగాలు చేసేవాడు. పన్నెండవ యేట ఈటన్‌కు 
పంపించారు. అక్కడ గ్రీకు, లాటిన్స్‌ ప్రాచీన సాహిత్యాల అభ్యసనం చేశాడు. 
అద్భుతమైన బాలుడుగా ప్రకాశించాడు. 


1776 ఆడమ్‌ విషహాప్ట్‌ (Adam Weishaupt) ఇల్యుమినాటి 
(lluminati) రహస్య సంఘాన్ని స్థాపించాడు. ఇందులో సభ్యులు 
““జ్ఞానదీప్తికి (ప్రతీకలని భావిస్తారు. దీని అలక్ష్యం ఏమంటే “ఈ 
భూమిమీద అహింసాయుతంగా రాకొమరితలు, రాకుమారులు అంతరించి, 
' మానవజాతి అంతా ఒకే కుటుంబంగా తయారై, హేతువాదులయ్యే వరకు 
ఈ ప్రపంచానికి వెలుగునివ్వడం''. దీనిని షెలీ పూర్తిగా విశ్వసించాడు. 
దీనితోపాటు దీని వ్యతిరేకులు చెప్పిందాన్ని గూడ కలగాపులగంగా 
స్వీకరించాడు. 


మొట్టమొదట అతడు రాజకీయంగా '. చేసిన పని, జ్ఞానోదయం అయిన, 


పెర్పీ బిష్‌ షెలీ 97 
నిష్పుకపాతులైన వారితో ఒక రహస్య సంఘాన్ని స్రాపించాలని లై హంటుకు 
సూచించడం. అతడు బడి చదువులో ఉండగానే *' ఈటన్‌ నాస్తీకుడు'గా 
పేరు మోసాడు. తండ్రి, తాతలు అతడు రాసిన పద్యాలు. గ్రంథ రూపం 
పొందడానికి సహాయ పడ్డారు. వీళ్ళు ఈ పని ఎందుకు చేశారంటే, షెలీ 
మత వ్యతిరేక భావనలకు పైకి - వ్యక్తీకరించ కుండా ఉండాలనే షరతు 
మీద. దీనికి షెలీ ఒప్పుకొన్నాడు. కాని తరవాత దీనిని పాలించ లేదు. 
మార్చి 1811లో ఆక్స్‌ఫర్డ్‌ మొదటి సంవత్సరంలో ఉండగా, తన మత 
వ్యతిరేక భావనలు పైకి చెప్పాడు. ఇందులో అతడి సొంతం ఏమీ లేదు. 
జాన్‌లాక్‌, డేవిడ్‌ హ్యూమ్‌లు _ చెప్పినవే. “భావాలు జ్ఞానేంద్రియాల నుంచి 
వస్తాయి కనుక్క దేవుడు జ్ఞానేంద్రియాల ముద్రల నుంచి లభించడు కనుక, 
విశ్వాసం ఐచ్చికం కాదు కనుక, అవిశ్వాసం నేరం కాదు”. దీనికి అతడు 
“నాస్తికత ఆవశ్యకతి” అని పేరు పెట్టాడు. దీనిని బిషులందరిక్తి అన్ని 
కళాశాలలకు రెచ్చగొట్టే ఉద్దేశంతో పంపించాడు. ఫలితంగా అతన్ని ఆక్స్‌ఫర్డ్‌ 
నుంచి పంపించి" వేశారు. అతనిని కనీసం పెద్దవాడయ్యే వరకైనా ఆ 
భావాలను పైకి చెప్పవద్దని తండ్రి భంగపడ్డాడు, విలపించాడు, అరిచాడు, 
కోప్పుడ్డాడు. షెలీ అప్పుడు పెద్ద విలన్‌లాా దయ్యంలా, పకపక నవ్వుతూ 
వెల్లికిలా నేలమీద పడిపోయాడు. “కుటుంబ ప్రశాంతి కంటే తనకు 
తన భావాలే ముఖ్యం” అన్నాడు సెలీ. తలిదండ్రులకు తెలియకుండానే 
తన సోదరి ఎలిజబెత్‌ సహాధ్యాయిని అయిన పదహారేళ్ళ హారియట్‌ మా 
'బ్రూక్‌ను వివాహం చేసుకొని ( ఆగస్టు 1811) ఒక బాంబు పేల్చాడు. 


దీనితో అతడికి కుటుంబంతో సంబంధాలు చెడినాయి. స్నేహితుడికి 
రాసిన ఒక ఉత్తరంలో, తన కుటుంబం అంతా స్వార్థపరుల కూపమని, 
వారికి తినడం, త్రాగడం, నిద్రపోవడం కంచే వేరే ఏమీ పని లేదని 
రాశాడు. ఒక్కోసారి తండ్రిని మంచి చేసుకోవడానికి మంచిగా ఉత్తరాలు 
రాసేవాడు... కొన్నిసార్హు తిడుతూ రాసేవాడు. ఒకసారి తండ్రిమీద కోపంతో, 
“నాకు దొరికే మొదటి అవకాశాన్ని నిన్ను చూడడానికి ఉపయోగిస్తాను. 
నాకు డబ్బు ఉంటే నిన్ను అప్పడే లండన్‌ హోటల్లో కలిసి నీ చెవిలో 
బిషి బిషి బిషి హేయ్‌ బిషి బిషి అని జోరీగలాగ నీకు చెవుడు. 
వచ్చేవరకు గీపెట్టేవాణ్లి””. 


అక్టోబరు 22న అతడు తల్లికి రాసిన ఉత్తరం మరీ ఘోరంగా ఉంది. 


03 మేధావుల మెతకలు 
గ్రహామ్‌తో (“వ్యవహారం నడుపుతున్నావు. అది కప్పి పెట్టుకోవడానికే నా 
చెల్లి ఎలిజబెత్‌ పెళ్ళి అతనితో ఏర్పాటు చేస్తున్నావు”. అని రాశాడు. ఇదే 
ఉత్తరాన్ని అందరికి బహిరంగ పరచ వలసిందని చెల్లి ఎలిజబెత్‌కు రాశాడు. 
కాని ఈ ఉత్తరంలోని ఆరోపణలు నిజమనడానికి ఆధారాలేమీ లేవు, 





తన సోదరీమణులైన హెలెన్‌, మేరీలను తలిదండ్రుల వద్ద లభించే పశు 
జీవితం నుంచి విముక్తం చేయాలనుకొన్నాడు. షెలీ గోడ్విన్‌సర్కిల్లో 
సభ్యుడయ్యాడు. అతడి “విముక్తి” కూతురుతో స్నేహం చేశాడు. ఈమె 
తల్లి మహిళా స్వేచ్చా ఉద్యమ నాయకురాలు. ఆ సర్కిల్‌లో లభించే 
మగవాళ్ళను ఉమ్మడిగా పంచుకొనే (కనీసం సైద్దాంతికంగా) యువ స్త్రీల 
మధ్య తన వయోజన జీవితాన్ని గడిపాడు. “అగమ్య గమనం అంటే 
బైరన్‌ లాగ పెద్ద పట్టింపు లేదు షెలీకి. బైరన్‌ తన అర్రసోదరి (Half 
Sister అగస్టైలే (Angusta Leigh) తో ప్రేమ నడిపాడు. "The Revolt 
of lslam" లో షెలీ ప్రవేశపెట్టిన నాయకులు సోదరీ సోదరులు అయితే 
పబ్లిషరు షెలీపై ఒత్తిడి తెచ్చి మార్పించాడు. 


(«wan 


అతడి భార్య హారియట్‌ మధ్య తరగతికి చెందిన అందమైన పిల్ల; 
వ్యాపారి కూతురు. షెలీతో తల మునకల (ఫేవులోపడి అతడితో 
పలాయనం చేసింది. అక్కడ నుంచి ఆమెకు కష్టాలు ఆరంభమయ్యాయి. 
అతడి జీవితంలో స్టరత్వం లోపించడం, అప్పుల బాధలు, చట్టవ్యతిరేకమైన 
అతడి పనులు, అపాయకరమైన రసాయనిక ప్రయోగాలతో ఇరుగు పొరుగును 
చెడు చేసుకోవడం - అన్ని కలిసి ఆమెకు మనళ్ళాంతి లేకుండా చేశాయి. 
అయినా ఆమె అతడి పనులలో హృదయ పూర్వకంగానే. పాల్గొంది. అతడు 
రాసిన సుద్‌ర్తమైన పద్యం "Queen Mab" ఆమెకు అంకితమిచ్చి నప్పుడు 
ఆమె ఎంతో సంతోషించింది. ఒక కొడుకు . చార్తెస్‌ను, ఒక కూతురు 
ఎలిజాను అతనికి . కన్నది. | 


.ఏ భార్య ఏ భర్తను ఎల్లకాలం ఆకర్షించ లేదు. షెలీ (పీన 
లోతైంది, గాఢమైందీ, మోహపూరితమైందీను. అయితే ఉన్నలోపం అల్లా. 
అది ఎప్పుడూ ఒకే వస్తువుమీదే నిలవదు. జూలై 1814లో తాను గోద్విన్‌ 
కూతురు మేరీతో ప్రేమలో పడ్డానని భార్యకు చెప్పాడు. ఆమెతో ఐరోపా 


పెర్పీ బిష్‌ షెలీ 99 
ఖండం పర్యటనకు వెళ్ళి పోయాడు. ఆ తరవాత అతడు తన భార్యకు 
రాసిన ఉత్తరాలన్నీ తండ్రికి రాసిన ఉత్తరాల ఫక్కీలోనే ఉన్నాయి. కాసేపు 
బుజ్జగిస్తూ, కాసేపు తిడుతూ నడిచాయి ఆ ఉత్తరాలు. 





1814 నవంబరు 30న పుట్టిన అతడి పుత్రుణ్ణి అతడు ఎప్పుడైనా 
చూశాడా? అనేది సందేహం. అయితే అతడు రూసో మాదిరి పిల్లలను 
ఆటంకంగా . పరిగణించ లేదు. పై పెచ్చు పిల్లలకోసం న్యాయ స్థానాన్ని 
ఆశ్రయించాడు. అతడు ఓడి పోయాడు. పీల్లల్లి పెంచమని హారియట్‌ తన 
సోదరిని కోరింది. 


నవంబరు 9న ఆమె అంతర్జానమైంది. డిసెంబరు 10 న ఆమె శనమై 
హైడ్‌ పార్క్‌లో కనిపించింది. దీనికి షెలీ (ప్రతిస్పందించిన తీరు ఘోరంగా 
ఉంది. అతడు మేరీకి రాసిన ఉత్తరంలో ఇలా ఉంది; ““సాపం ఆ 
దిక్కుమాలిన ఆడది.... ఆమెను తల్లిదండ్రులు వళ్ళగి"చ్చారు. వేశ్యా 
వాటికలో అడుగుపెట్టింది. స్మిత్‌ అనే వాడితో వ్యవహారం. నడిపింది. వాడు 
వదిలి వేసే సరికి ఆత్మహత్మ చేసుకొంది. పొములాంటి ఆమె సోదరి, 
ఈమెను చంపడం ద్వారా ఆ ముసలివాడి ఆస్తిని పొందింది.... అందరూ 
నాకు చేయ నలసిందంతా చేశారు. ఆమె మెడ నేను ఎంతటి 
బుజునర్తనను, ఉదారతను |ప్రదర్శించానో అందరికీ తెలుసు. 


షెలీ మరో ఆత్మహత్యకు గూడ కారకుడయ్యాడు. అయినా అతడు 
చలించ లేదు. గోడ్విన్‌ భార్య మొదటి సంబంధానికి పుట్టిన ఫానీ ఇమ్‌లీ 
ఒకనాడు 1814 సెప్టెంబరు 10-14 మధ్య సాయంత్రం అతడిని కలిసింది. 
(ఈమె అతడిని (పీమించిందని గోడ్విన్‌ అతని భార్య భావించారు.) 
అప్పుడామెను విమోహితను చేశాడు. 9 అక్షోబరు నాడు అతడు, మేరీ 
క్రారేలు ముగ్గురూ ఫానీ నుంచి ఒక ఉత్తరం అందుకొన్నారు. ఆమె 
ఎంతోగానో కుంగిపోయి రాసిన ఉత్తరం అది. ఆమె కోసం, ఆ ఉత్తరం 
చూసిన తక్షణం, షెలీ ఆమెను కలవాలని వెళ్ళాడు. కాని ఆమె అక్కడ 
లేదు. అంతకు ముందే ఆమె స్వాన్‌సీకి వెళ్ళింది. ఆ తరవాత రోజు 
నిద్రమాత్రలు అతిగా సేవించి జీవితం చాలించింది. ఆమెను గురించి షెలీ 
ఎప్పుడూ తన _ ఉత్తరాలలో పేర్కొనలేదు. 


100 మేధావుల మెతకలు 





అలాగే షెరీ భావాల బలిపీఠం ముందు ఎంతో మంది హతులయ్యారు. 
ఎలిజబెత్‌ మీచ్‌నర్‌ అనే బడిపంతులమ్మకు అదే గతి పట్టింది. ఈమె 
సమూలపరివర్తన వాది. తన భావాల కరపత్రాల పంపిణీకి బాగా పనికి 
నస్తుందని ఆమెతో షెలీ ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపి ఒకసారి ఆమెకు 
చెక్కపెట్టెనిండా తన విప్లవ సాహిత్యాన్ని నింపి, పోప్టేజిని కొంతవరకే కట్టి 
సంపాడు. మిగతాది ఆమెకు చేరిన తరవాత ఆమె కడుతుందనే ఉద్దేశంతో 
అలా చేశాడు. ఈకారణంగా అది అధికారుల . దృష్టిలో పడి ఆమె 
ఉద్యోగం ఊడింది. అప్పుడు షెలీ ఆమెను తన సంఘంలో చేరమని 
పిలిచాడు. ఆమెను ఎంతగానో మెచ్చుక్‌" న్నాడు. అయితే హారియట్‌కూ ఆమె 
సోదరికీ మొదట్లో ఆమె అంటే ఇష్టం ఉన్నా తరవాత వారికి అసహ్యం. 
వేసింది. ఒకనాడు సముద్రతీరాన వాహ్యాళిలో అతడు ఆమెను నిమోహితను 
చేశాడు. తరవాత అతడికీ ఆమె అంటే జుగుప్పు కలిగింది. ఆమెను తిరిగి 
పంపి వేశాడు. ఆ తరవాత ఆమెను బ్రౌన్‌ దయ్యం అన్నాడు. ఆమె 
దగ్గర తీసుకొన్న 100 పౌనులు అప్పు తీర్చ లేదు. ఆ విధంగా ఆమె 
షలీ జ్వాలకు సమిధ అయింది. 


అలాగే డాన్‌ హాలే అనే పదిహిను సంవత్సరాల బాలుణ్ణి గూడ 
కరపత్రాలు పంచడానికి, గోడల మీద పోస్టర్ణు అంటించడానికి కుదురు 
కొన్నాడు. అతడిని పట్టుకిని అధికారులు 200 పౌన్కలు జరివూనా 
వేశారు. ఆ జరిమానాను షెలీ చెల్లిసాడని అందరూ ఆశించారు. కాని 
అది జరగ లేదు. తరవాత జైలు నుంచి తిరిగి వచ్చిన అతనిని ఆరు 
నెలలు ఉంచుకొని, అతనికీ జీతం పూర్తిగా ఇవ్వకుండానే పంపివేశాడు. ఆ 
విధంగా ఈ సమిధ అంధకారంలోకి. వెళ్ళి పోయింది. 


ఇవన్ని జరిగి నపుడు అతడు చాలా. చిన్నవాడు అని ఎవరైనా 
వాదించవచ్చు. నిజమే అతని వయస్సు 1812లో 20 ఏళ్ళు మాత్రమే. 
హారియట్‌ను వదిలివేసింది 22వ మేట. ఆ వరాటకువస్తై ఆంగ్ల . 
సాహిత్యాన్ని మార్చిన కవులందరూ పిన్నవయస్కులే. కీట్స్‌ చనిపోయే నాటికి 
వయస్సు 25. షెలీ తన 29వ యేట మరణించాడు. బైరన్‌ వయస్సు 
36. ఒక అర్ధంలో వీరంతా పిల్లలే అయినా, ప్రపంచంలో అప్పుడున్న 


ఎర్సీ బిష్‌ షెలీ 101 
విలువలను మూర్చ, తవు విలువలను ప్రతిపాదించిన మేధావులు. ఈ 
విషయంలో వారిని చిన్నవారని భావించలేము. 





తరవాత అతని ఆర్థిక వ్యవహారాలు అంతే. అందిన చోబెల్ల అప్పు 

చేశాడు. మళ్ళీ తీర్చేపని లేదు. ఎప్పుడూ హడావుడిగా బయలుదేరడం. 
చుట్టు ప్రక్కల వాళ్ళు అప్పులు అలాగే మిగిలి సోవడం. ఆ విధంగా అంతా 
శత్రువులుగా మారడం జరిగింది. ఆడవాళ్ళ దగ్గర - చాకలి, పనినునిష్మి 
ఇల్లు గల ఆవిడనద్ద - అప్పు చెయ్యడానికి వెనకాడ లేదు. ఇటాలియన్‌ 
స్నేహీతురాలు దగ్గర 220 క్రౌన్లు అప్పు చేశాడు. ప్రతి వ్యాపారస్తునికి 
బాకీయే. 


ఆయన పద్యాలను అచ్చువేసిన వారికి ఆమ్మి పెట్టిన వారికి అందరికీ 
బాకీయే. స్టాటర్‌ అనే ఆక్స్‌ఫర్డ్‌ పుస్తక విక్రేత వద్ద 20 పౌనులు అప్పు 
చేశాడు. షెలీ యూదు వడ్డీ వ్యాపారుల చేతుల్లో పడగూడదనే అతడు 
సహాయం చేశాడు. 1831 లో సాటర్‌ సోదరుడు షెలీ తండ్రి తిమోతికి 
ఒక ఉత్తరం రాశాడు. “మీ పుత్రుడు వడ్డీ వ్యాపారుల అధిక వడ్డీల 
బారిన పడకుండా తప్పించాలనే సదుద్దేశంతో మేము 1300 పౌనులు 
పోగట్టుక్‌న్నాము''. 


ఏది ఏమైనా అతడు మహాకవి. ప్రపంచాన్ని పరివర్తనం కావించెది 
కవితావేశం, లేదా బౌద్దిక సౌందర్యం. ఈ లక్షణం కవులకు ఎక్కువగా 
ఉంటుంది. అందుకే అతడు కవులను అనధికార సహజ శాసనకర్తలుగా 
అభివర్ణించాడు. కవుల్లోకి మహాకవి అతడు. ఒకరేమిటి అన్ని వర్గాల వారి. 
- దళితులు ఫ్యాక్షరీ కూలీలు, దొంగలు, దొరలు అందరి - ఊహాత్మక 
సహానుభూతి (IMAaginative Sympathy) కి అతడు పాత్రుడయ్యాడు. 
తనకు వరంగా లభించిన కవితాశక్తితో అతడు రాజకీయ ప్రగతికి కృషిచేశాడు. 
సమాజం - సమూలంగా వ్యవస్టిత మత నాశంతో సహా - పూర్తిగా 
పరివర్తితం కావాలని ఆశించాడు. 
షెలీ విలియమ్స్‌, లివిరొనో నుంచి లెరిసికి బోట్‌లో 8 జూలై 1822 


అననుకూల వాతావరణ పరిస్థితులలో వస్తున్నారు. సాయంత్రం 6-3 0గంటలకు 
పెనుతుఫాను. మరో బోటు కెప్టెన్‌ వీరిని తన బోటు మీదికి రావలసిందిగా 


102 | మేధావుల మెతకలు 
కేక వేశాడు. కాని షెలీ “రామూ” అని తిరిగి ఆ పెనుగాలిలోనే 
అరిచాడు, అలాగే ఆ ఆడాన్‌జాన్‌ అనే బోటు మునిగి పోయింది. 


మేరీ చిన్నారి పెరి, (జమీందారుకు వారసుడు, చార్లెస్‌ చనిపోయాడు)తో 
ఇంగ్లాండు. వచ్చింది. షెలీ , జ్ఞాపకార్థం ఒక చిహ్నాన్ని నిర్మించాలని తలపోసింది. 
అయినా ఆవిడ హృదయ ఫలకం మీద పడిన గాయపు. నుచ్చలు కలక 
వేస్తూనే ఉన్నాయి. పెర్ఫీ చదవడం, రాయడం నేర్చు కొంటున్నప్పుడు 
చూసిన ఒక స్నేహితుడు, “తప్పుకుండా ఇతడు అసాధారణ వ్యక్తి 
_ అవుతాడు”, “అన్నాడు. వెంటనే మేరీషెలీ అంది. “పాపం శమించుగాక. 
అతడు మామూలు మనిషిగా పెరగాలని ఆశిస్తాను”. 


(91 ఫిబ్రవరి మిసిమి) 


